తెలంగాఖ 


మాసపత్రిక 


సంపుటి: 9 సంచిక: 5 ఆగస్టు 2023 


కమీషనర్‌ & పబ్లిషర్‌ 
కోరం అశోక్‌రెడ్డి, ఐఎఎస్‌ 
చీఫ్‌ ఎడిటర్‌ 
అష్టకాల రామ్మోహన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ 
కె.ఎస్‌.శాస్త్రి 
అసోసియేట్‌ ఎడిటర్స్‌ 
కప్పర రాంప్రసాద్‌రావు 
ముత్తోజు సత్యనారాయణ 
కాజీపేట కిరణ్‌కుమార్‌ 
సామిడి జగన్‌రెడ్డి 
ముఖచిత్రం 
ఇదిగో.. పోడు పట్టా 
రెండవ కవర్‌ 
అల్లూరికి నివాళి 
మూడవ కవర్‌ 
అమ్మకు బోనం 


నాల్గవ కవర్‌ 
దివ్యాంగుల కృతజ్ఞతలు 
విడి ప్రతి; రూ.20 
సంవత్సర చందా :రూ.220 
ప్రచురణ 
సమాచార, పార సంబంధాల శాఖ 
సమాచార భవన్‌, ఎ.సి.గార్ట్స్‌ 
హైదరాబాద్‌ - 500 028. 
ముద్రణ 
కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
విద్యానగర్‌, హైదరాబాద్‌ - 500 044. 


రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు 
తప్పనిసరిగా ప్రభుత్వానికి చెందినవి కానక్కరలేదు. 
e-magazine:http//ipr.tg.nic.in 


email: telanganamasapatrika@gmail.com 
ISSN 2581-3978 


https://magazine. BEN. gov.in 


గంపానోయం 
అడవి బిడ్డలకు 'పట్టా' భిషేకం 


రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవ వేళ తెలంగాణ ప్రభుత్వం అడవి బిడ్డలకు తీపి 
కబురందించింది. ఆదివాసీలు, గిరిజనుల దశాబ్దాల కలను ప్రభుత్వం నిజం చేసింది. 
వారు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 
సుమారు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు అందించే కార్యక్రమానికి 
గిరిజన ఆరాధ్య నాయకుడు, జల్‌ జంగల్‌ జమీన్‌ నినాదమీచ్చిన కొమ్రం భీం పేరుతో 
ఏర్పాటయిన అసిఫాబాద్‌ జిల్లా నుంచే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (శ్రీకారం 
చుట్టారు. పోడు భూములకు గిరిజనులు, ఆదివాసులు పట్టాదారులు కావడంతో వారికి 
కూడా మిగతా రైతులతో సమానంగా రైతుబంధు నిధులను ప్రభుత్వం అందించింది. 
పోడు భూముల ఆందోళనకు సంబంధించిన కేనులను కూడా రద్దు చేస్తున్నట్టు 
ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో గిరిజనులు, ఆదివాసుల గూడేలలలో పండుగ 
వాతావరణం నెలకొంది. పోడు భూముల పట్టాలన్నీ మహిళల పేరుతోనే అందించడం 
మరో విశేషం. 

అనాదిగా చెట్టు, పుట్టలను కొట్టి, రెక్కలకష్టంతో, జీవనోపాధికోసం తాము 
సాగుచేసుకుంటున్న పోడుభూములకు పట్టాలివ్వాలని గిరిజనులు, ఆదివాసులు 
దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఈ ఆందోళనల సందర్భంగా అనేక అవాంఛనీయ 
సంఘటనలకు దారితీసి, కొన్ని సందర్భాలలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా 
లేకపోలేదు. 

తెలంగాణ రాష్ట అవతరణ అనంతరం గిరిజనులు, ఆదివాసుల సమస్యలను 
సమ(గంగా అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు వారిపట్ల, వారి 
సమస్యల పట్ల సానుభూతితో, మానవతాధోరణిలో ఆలోచించి, ఆయా సమస్యలను 
ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు. మావ నాటే మావ రాజ్‌ (మాగూడెంలో మా 
రాజ్యం, మా తండాలో మా రాజ్యం) అంటూ, దశాబ్దాలుగా గిరిజనులు పోరాడినా, 

ఉమ్మడి రాష్ట్రంలో వారి కోరిక నెరవేరనేలేదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారి న్యాయమైన డిమాండును ఆమోదించి సుమారు 
నాలుగువేల గిరిజన తండాలు, గూడేలను ప్రత్యేక గామ పంచాయతీలుగా ఏర్పాటు 
చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాలను, అక్కడి ప్రజలను ఆనాటి ప్రభుత్వాలు 
పట్టించుకోని కారణంగా కనీసం తాగునీరు కూడా దొరకక అనేక అంటువ్యాధులకు 
గురయ్యేవారు. స్వరాష్ట్రంలో మారుమూల గూడేలకు సయితం స్వచ్చమైన తాగునీరు 
సరఫరా అవుతుండటంతో, నేడు ఆ రకమైన అంటు వ్యాధులకు ఆస్కారం లేకుండా 
పోయింది. 

మరోవంక రాష్టంలో కే పేదరికాన్ని పారద్రోలాలన్న లక్ష్యంలో భాగంగా, బిసిలకి 
అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకు కూడా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని పూర్తి 
సబ్సిడీపై అందించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్ణయించారు. దీనికి 
అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం 
అందిస్తున్న ఆసరా పెన్షన్‌ మొత్తాన్ని 3,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు 
పెంచడం, హాస్టళ్ళలో చదువుకొనే విద్యార్థులకు డైట్‌ ఛార్జీలను 27 శాతం వరకు 
హెచ్చించడం, హ్యూడల్‌ వ్యవస్థకు అవశేషంగా గ్రామాలలో “కొనసాగుతున్న వి.ఆర్‌.ఏ 
వ్యవస్థను రద్దుచేసి, ఆ సిబ్బందిని పే స్కేలు ఉద్యోగులుగా బదలాయించడం వంటి 
ప. సంక్షేమ చర్యలు రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది 
పేద కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన వరాలుగానే భావించాలి. 


3 


అ ఆగస్టు 2023 (ల a 


అల్లూరి జీవితం 
అందరికీ ఆదర్శం 


పోడు రైతుల జీవితాల్లో వెలుగు 6 

నెరవేరిన ఆదివాసీల చిరకాల వాంఛ 9 

పోడు పట్టాల పండుగ 10 

ననన. ముంచెత్తిన వానలు...అప్రమత్తమైన ప్రభుత్వం 12 
పం. వీఆర్‌ఏలకు కేసీఆర్‌ వరాలు... పే స్కేల్‌ అమలు 14 
దివ్యాంగుల పింఛన్‌, డైట్‌ చార్జీల పెంపు 16 

పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ 17 

ధాన్యం రాశులతో కనక వర్షం 20 

తాతగారి అడుగుజాడల్లో ..... 21 

నానమ్మపై ప్రేమతో... 22 

కరువుకు చుక్కెదురు Dee te సమాచార భవన్‌లో బోనాల సందడి 29 
కాళే. శ్వరం ప్రాజెక్టు చల్లంగ చూడు తల్లీ! 30 
త్యాగధనులు 33 

కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది 34 

మైనారిటీలకూ లక్ష సాయం 35 

ప్రపంచస్థాయి నాణ్యత మన సొంతం 36 

పంటనష్ట పరిహారం 304 కోట్లు 37 

“టమాటా” శ్రీమంతునికి కేసీఆర్‌ అభినందనలు 41 

మట్టిని రక్షించు 44 

రైతులకు వరప్రదాయిని ఆయిల్‌ పామ్‌ సాగు 48 


ప్రారంభోత్సవానికి సిద్ధమైన మీడియా అకాడమీ భవనం 50 


పేదరికం తగ్గుముఖం 51 

ప్ర జా యు ద్ద డీ త ౦ తెలంగాణ అవతరణ అనంతరం సాహెత్య వికాసం 52 

్గ్‌ నా తెలంగాణ 58 
సాయిచంద్‌ 


4 


అ ఆగస్టు 21021) 


విద్యార్థుల ఆసక్తికి 
తగ్గ విద్యాబోధన 


శాఖ ప్రచురిస్తున్న 


పొందగోరువారు 


చెల్లించి పొందవచ్చు 


రాష్ట్ర సమాచార, పొరసంబంధాల 


'తెలంగాణి మాసపత్రికను 
పోస్టల్‌ ద్వారా తమ చిరునామాకు 


వార్షిక చందా br.220 


“తెలంగాణ” మాసపత్రిక తెలుగు, ఊర్జు భాషలలో 
వెలువడుతున్నందున పాఠకులు తమకు ఏ భాషా పత్రిక 
(తెలుగు/ఉర్టూ) కావాలో స్పష్టంగా తెలియజేయాలి. 
చందాదారులు తమ చిరునామాను స్పష్టంగా ఇంటి 
పూర్తి అడ్రస్‌, పెన్‌కోడ్‌ నెంబర్‌తో సహా తెలియచేయవలెను. 
డి.డి. రూపంలో ఈ క్రింది చిరునామాకు పంపించవలెను. 


చందా పంపించవలసిన మా చిరునామా; 


అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, కమిషనర్‌ కార్యాలయం, 
సమాచార, పార సంబంధాల శాఖ, సమాచార భవన్‌, 
ఎ.సి.గార్డ్స్‌, మాసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌ 500028 


వివరాలకు 040-23399048, 23398104 
ఎక్స్‌టెన్షన్‌ 148 నంబరులో సంప్రదించవచ్చు. 


- చీఫ్‌ ఎడిటర్‌ 


3 | 
రాష్ట్ర హై కోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా 
ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ అలోక్‌ ఆరాదే కు శుభాకాంక్షలు 
తెలిపిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు. 


న - తూ మ జ ఇ 
Tg =a మ నే తాతా p= i zn 
ee. Yo Wig ST a ఎప న. 0 జ న్నా 


ఆపదలో ఆసరా 


5 


అ ఆగస్టు 2023 


పట్టాలు పొందినవారికి ఈ పంటకాలం నుంచే రైతుబంధు 
పథకాన్ని కూడా వర్తింపచేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పోడు 
భూములకు సంబంధించి గతంలో ఆదివాసీలు, గిరిజనులపై ఉన్న 
కేసులన్నీ ఎత్తివేస్తామని కూడా ముఖ్యమంత్రి గిరిజనుల 
హర్నాతిరేకాల మధ్య ప్రకటించారు. 


6 * ఆగస్టు 2023 


అంతకు ముందు, కుమ్రం భీమ్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కుమ్రం భీమ్‌ 
విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ 
జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
ప్రారంభించారు. మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రధాన 
కార్యదర్శి శాంతి కుమారి, కలెక్టర్‌ హేమంత్‌, తదితరులతో కలసి కలెక్టరేట్‌ 
కార్యాలయంలోకి ముఖ్యమంత్రి ప్రవేశించారు. కలెక్టర్‌ హేమంత్‌ను ఆయన 
ఛాంబర్‌లోని కుర్చీలో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వమత 
ప్రార్థనల అనంతరం కలెక్టర్‌ హేమంత్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను శాలువతో 
సత్మరించి, జ్ఞాపికను అందజేశారు. ఇదే సందర్భంలో జిల్లా పోలీస్‌ 
కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎస్పీ సురేష్‌ కుమార్‌ ను 
కుర్చీలో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల పార్ములో ఏర్పాటుచేసిన 
మాజీ మంత్రి కొట్నాక్‌ భీం రావు విగ్రహాన్ని కూడా సీఎం ఆవిష్కరించారు. 

నూతన కలక్టరేట్‌ కార్యాలయంలో ఉద్యోగులనుద్దేశించి ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ ప్రసంగిస్తూ, ఆసిఫాబాద్‌ నుంచి గిరిజనులు, ఆదివాసీలకు పోడు 
భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం ఎంతో 
సంతోషంగా ఉన్నదన్నారు, జిల్లాలలో మంత్రులు ఆయా నియోజక 
వర్గాలలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నారని, గతంలో 
ఎవరూ చేయని విధంగా పోడు పట్టాలన్నీ మహిళల పేరుమీదనే ఇవ్వడం 
జరుగుతోందని, ఇతర రైతులతోపాటు పట్టాలందుకున్న పోడు రైతులకు 
కూడా రైతుబంధు విడుదల చేసి, కలెక్టర్‌కు చెక్కు కూడా ఇచ్చామని సీఎం 
చెప్పారు. 

భవిష్యత్తులో అనేక సమస్యలు పరిష్కారం కావల్సి ఉన్నదని, సమాజం 
చైతన్యం అవుతున్నకొద్దీ ఒక్కో సమస్య పరిష్కరించుకుంటూ ముందుకు 
వెళ్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా లక్షా 50 వేల మంది రైతులకు 4 లక్షల 
6 వేల ఎకరాలకు పైగా పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తున్నామని 
ముఖ్యమంత్రి చెప్పారు. పోడు పట్టాలు పొందినవారిలో గిరిజన రైతులే 
గాక, గిరిజనేతర రైతులు కూడా కొందరున్నారని, గిరిజనేతరులు 75 
సంవత్సరాలుగా అక్కడే ఉన్నట్టుగా రుజువు చేసుకోవాల్సిన అవసరం 
ఉందని, దీనికి కొంత సమయం పట్టనున్నందున వారికి కొంతకాలం 
తర్వాత పట్టాలు అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 

గిరిజనులు, భూములను ఆక్రమించారని గతంలో వారిపై పోలీసులు కొన్ని 
కేసులు పెట్టడం జరిగిందని, ప్ర పట్టాలిచ్చి, కైతుబంధు ఇచ్చిన తర్వాత 
ఆ కేసులన్నీ రద్దుచేసే సలా తక్షణమే శీ సీఎస్‌, డిజిపీలు చర్యలు తీసుకోవాలని సీఎం 
ఆదేశించారు. తాను ఆదేశించిన పిమ్మట 300 కోట్ల రూపాయల వ్యయంతో 
(గ్రామాల్లోకి త్రీ ఫేజ్‌ కరెంటును న్‌ు చట సర జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా 
ఎస్టీ ప్రాంతాల్లో వారిపొలాల వరకూ త్రీ ఫేజ్‌ కరెంటు అందేలా అధికారులు 
చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ గిరి వికాసం 
పేరుతో కొన్ని మోటార్లు ఇస్తున్నదని, దీనివల్ల పోడుపట్టాలు పొందినవారు 
వ్యవసాయం చేసుకొని వృద్ధిలోకి రావాలని సీఎం ఆకాంక్షించారు. 

గతంలో వార్తా పత్రికలలో “మన్యంలో మంచాన పడిన గిరిజనులూ, 
“మన్యంలో చనిపోతున్న గిరిజనులు” అని పతాక శీర్షికలలో వార్తలు వచ్చేవని, 
కానీ, తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఆ పరిస్థితి మారిపోయిందని 
ముఖ్యమంత్రి చెప్పారు. ఈ రోజు వైద్య వసతులు పెరగటం, మంచినీటి వసతి 
పెరగటం, ఇంటింటికీ స్వచ్చమైన మంచినీరు సరఫరా అవుతుండటంతో 
అనారోగ్య బాధలు పోయాయి. ఇప్పుడు మన్యంలో మంచం పట్టె పరిస్థితి లేదు, 


7 


(ప్రపంచ ఆరోగ్య స సంస్థ కూడా ఈ విషయంలో మనకు 
ధృవీకరణ పత్రాన్ని అందించిందని సీఎం చెప్పారు. 
ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి, జరగబోయే అభి 
వృద్ధికి మనం సాధించిన ప్రగతిలో అధికారులందరి 
భాగస్వామ్యం ఉంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, 
ఉద్యోగులు అందరూ కలసి కృషి చేసిన ఫలితంగానే 
(బ్రహ్మాండంగా మనం ముందుకు పోతున్నామని 
కేసీఆర్‌ అన్నారు. ఈ రోజు మొత్తం భారతదేశమే 
నివ్వెరపోయేలాగా, తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలూ 
కరెంట్‌ ఇవ్వగలుగుతున్నామంటే ఆ కీర్తి, ఆ ఘనత 
మన విద్యుత్‌ ఉద్యోగులకే దక్కుతుందని సీఎం 
అన్నారు. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇదే 


భారత దేశానికే తెలంగాణ 


కృషిని కొనసాగిస్తే, 
తలమానికమవుతుందని, ఇంత తక్కువ సమయంలో 


ఎంతో పైకివచ్చిన మనం ఇంకా అద్భుతాలు 
సాధించగలమని ముఖ్యమంత్రి చెప్పారు. 


అన్నిరంగాలలో అగగస్థానం........ 


చిరకాల స్వప్నంగా ఉండిపోయిన “మావ నాటే 
మావ రాజ్‌ (మా గూడెంలో మా రాజ్యం, మా 
తండాలో మా రాజ్యం) నినాదం తెలంగాణ రాష్ట్రంలో 
బిఆర్‌ఎస్‌ పాలనలోనే సాకారమైందని ముఖ్యమంత్రి 
కే. చంద్రశేఖర రావు అన్నారు. వీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 
పేదలే దేవుళ్ళుగా సంక్షేమ కార్యక్రమాలను 
అమలుచేస్తూ, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో 
అగ్రపథాన నిలబెట్టిందని అన్నారు. కుమ్రం భీమ్‌ 
ఆసిఫాబాద్‌ జిల్లా ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి 
ప్రసంగిస్తూ, జల్‌ జంగల్‌ జమీన్‌ నినాదమిచ్చిన 


అ ఆగస్టు 2023 


గిరిజన యోధుడు కుమ్రం భీమ్‌ పేరుమీద ఏర్పడిన జిల్లా నుంచే పోడు 
భూముల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం చారిత్రక సందర్భమని 
అన్నారు. ఒక్క కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలోనే 47 వేల ఎకరాల 
పోడుభూమికి పట్టాలు అందిస్తున్నట్టు చెప్పారు. 

“తెలంగాణ ఉద్యమంలో నేను ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు 
మావ నాటే మావ రాజ్‌ అని చెప్పేవారు. అనేక దశాబ్దాలు మీరు పోరాటం 
చేసినా అది సాధ్యం కాలేదు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 
రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు వేల గిరిజన తండాలను, గూడేలను 
ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడమేగాక, కుమ్రం భీమ్‌ 
పేరుమీద ఆసిఫాబాద్‌ జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ 
తెలంగాణ ఉద్యమంలో నాతోపాటు నడిచారు కాబట్టి తెలంగాణ రాష్టం 
ఏర్పడింది. తెలంగాణ వచ్చింది కాబట్టే కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా 
వచ్చింది” అని ముఖ్యమంత్రి అన్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా నూతన 
కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించుకున్నందుకు జిల్లా ప్రజలకు 
ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. 

మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్‌లో మెడికల్‌ కాలేజీని 
సాధించుకున్నారు. శాసన సభ్యుడు కోనేరు కోనప్ప కోరిక మేరకు 
మహారాష్ట్ర పోవడానికి కౌటాల మండలం నుంచి వార్దా నదిమీద బ్రిడ్జి 
నిర్మాణానికి 75 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ, జీవోను కూడా 
ఆయనకు అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఆసిఫాబాద్‌కు ఐ.ఐ.టి 
కాలేజీని కూడా మంజూరు చేస్తున్నానని, నాగమ్మ చెరువును మినీ టాంక్‌ 
బండ్‌గా, పర్యాటక కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 

ఇండియాలోనే ఎక్కడా లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం 
అమలు చేసుకుంటున్నాం. పుట్టిన పసిపాప నుంచి వృద్ధుల వరకూ ఈ 
కార్యక్రమాలు అమలవుతున్నాయి. అంతకు ముందు గ్రామాలు ఎట్లా 
ఉందేవో, ఇప్పుడు ఎలా ఉన్నవో మీకు తెలుసు. నేను ఎక్కడికి పోయినా 
ప్రజల్ని ధరణిపై అడుగుతున్నా. ధరణి ఎత్తేస్తే మళ్ళీ పైరవీకారుల బెడద 
మొదలైతదని ప్రజలు అంటున్నారు. ధరణి ఉండాలా, తీసేయ్యాలా అని 
ముఖ్యమంత్రి ప్రశ్నించగా ధరణి ఉండాలంటూ ప్రజలు చేతులెత్తి 
స్పందించారు. 

“గతంలో ఆసిఫాబాద్‌ ప్రాంతానికి మంచి రోడ్డు సదుపాయం 
లేకుండేది. ఇప్పుడు మంచిర్యాల నుంచి అసిఫాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్డు 
సదుపాయం వచ్చింది. అది మీరు స్వయంగా అనుభవిస్తున్నారు. మీరు 
బ్రహ్మాండమైన అభివృద్ధిని చూస్తున్నారు. సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర 
లోని అనేక గ్రామ పంచాయతీలు తమను తెలంగాణలో కలపమని 


కోరుతున్నారు. ఆదివాసీ, దళిత, మైనారిటీ, బిసీల బిడ్డల్లో 
ఎవరైతే నిరుపేదలున్నరో వారి ప్రగతి కోసం కంకణం 
కట్టుకొని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. ”అని కేసీఆర్‌ 
చెప్పారు. 

ఆసిఫాబాద్‌, కాగజ్‌ నగర్‌ మున్సిపాలిటీలకు చెరో 25 
కోట్ల రూపాయలను, 885 (గామ పంచాయతీలకు 
ఒక్కోదానికి 10 లక్షల రూపాయలు ప్రత్యేకంగా 
ముఖ్యమంత్రి నిధి నుంచి మంజూరు చేస్తున్నట్టు సీఎం 
ప్రకటించారు. మంచిర్యాల జిల్లాకు ముఖ్యమంత్రి ప్రత్యేక 
నిధి నుంచి ఏడు మున్సిపాలిటీలకు చెరో 25 కోట్ల 
రూపాయలు, 311 పంచాయతీలకు చెరో 10 లక్షల 
రూపాయలు ప్రకటించారు. 

ప్రగతి నివేదన సభా వేదికపై తెలంగాణ ఉద్యమ 
కారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌, దివంగత 
సాయిచంద్‌ చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి 
సమర్పించి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 
మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, తదితర 
ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


8 * ఆగస్టు 2023 


We UE i 


గిరిజనుల పోడు భూముల విషయంలో వారు ఎన్నో ఏండ్లుగా 
పోరాటాలు చేస్తున్నారని, అప్పటి ప్రభుత్వాలేవీ వారి పోరాటాన్ని 
గుర్తించలేదని, పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని, పోడు 
భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనులు, 
ఆదివాసీలకు భూముల పట్టాలు అందించి, వారి చిరకాల కోరికను 
నెరవేర్చింది ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమే అని రాష్ట ఐటీ, 
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని 
పద్మనాయక కల్యాణ మండపంలో 1650 మంది లబ్దిదారులకు పోడు 
పట్టాలను మంత్రి కేటీఆర్‌ మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి 
పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుమ్రం భీం, 
జల్‌ జంగిల్‌ జమీన్‌ నినాద స్ఫూర్తితో 3 వేల తండాలను 
గ్రామపంచాయతీలుగా మార్చి, 30 వేల వార్డులను ఏర్పాటు చేసిన 
ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణలో గిరిజనుల గడప 
గడపకు సంక్షేమ ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు 
తీసుకుంటోందన్నారు. 

గిరిజనులకు ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మించారని 
ఆయన గుర్తు చేశారు. ఎస్టీ గురుకులాల్లో వేలాది మంది విద్యార్థులకు 
ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అని తెలిపారు. 
స్వరాష్ట్రం తెలంగాణలో ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ 
ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలను 
చేపట్టిందని గుర్తు చేశారు. అన్ని తండాలకు కిఫేజ్‌ కరెంట్‌ ఇస్తున్నాం. 
ఫలితంగా కేసీఆర్‌ గిరిజనుల గుండె చప్పుడు.. ఆదివాసీల 
ఆత్మబంధువు అయ్యారని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

తెలంగాణలో ఒక లక్షా 51 వేల మందికి ఏకకాలంలో 44. 6 


9 


నెరవేరిన ఆదివాసీల చిరకాల వాంఛ 


లక్షల ఎకరాలపై యాజమాన్య హక్కు పట్టాలు 
అందించామని చెప్పారు. దేశంలో ఏ రాష్టంలో ఈ 
స్థాయిలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో అటవీ 
భూమిపై హక్కులు అందించలేదన్నారు. రాజన్న సిరిసిల్ల 
జిల్లాలో 1614 మంది గిరిజనులకు 2858 ఎకరాలపై 
యాజమాన్య హక్కు పట్టాలు అందించామని 
పేర్కొన్నారు. భవిష్యత్తులో భూ హద్దుల విషయంలో 
ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పకడ్బందీగా అటవీ 
యాజమాన్య హక్కులు అందిస్తున్నామని స్పష్టం చేశారు. 
మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ, 
అటవీభూములకు పట్టాలందించడం ఎంతో 
సాహాసోపేత నిర్ణయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
ధృఢచిత్తంతోనే ఇది సాధ్యమైందన్నారు. దేశంలో 
ఎక్కడాలేని విధంగా సంక్షేమపథకాలు అమలు చేస్తున్న 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని కొనియాడారు. 
దళితబంధు పథకం ద్వారా దళితులకు ఇప్పటివరకు 
40వేల మందికి యూనిట్లు మంజూరీ చేశారని, 
దళితులను ధనవంతులను చేయడమే కేసీఆర్‌ 
ధ్యేయమని ఈశ్వర్‌ అన్నారు. మంజూరీ చేసిన 
యూనిట్లలో 98 శాతం యూనిట్‌లు 
విజయవంతమయ్యాయని ఆయన పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని 
రు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ 
న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు. 

@ 


ఆగస్టు 2023 


ra nel బం తళ 


గాఃశీముతి.నుత్న్వమతి దర్మ 


గతంలో గిరిజన రైతులు పోడు భూములలో సాగు 
చేసుకుంటున్నా... అటవీశాఖ అధికారులు దాడులు చేస్తూ రైతులు 
పండించిన పంటలను నాశనం చేస్తూ, ఇబ్బందులకు గురి చేసేవారు. 
ఆయా ప్రాంతాలలోనే వ్యవసాయ జీవనానికి అలవాటు పడిన గిరిజన 
రైతాంగం జీవనోపాధికి ఏమి చేయాలో తెలియక అధికారులపై 
తిరుగుబాటు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక వారి జీవితాలు 
అగమ్యగోచరంగా ఉండేవి. 

పోడు భూముల సాధనకు గిరిజన ప్రాంత రైతులు సంఘంగా ఏర్పడి 
నిరంతరం పోరాటాలు చేస్తూ ఉద్యమాలు కొనసాగిస్తూ అడవిని 
నమ్ముకున్న రైతుల ఆర్తనాదాలు రోజురోజుకు పెరిగిపోవడం, తమకు 
అటవీ హక్కు పత్రాలు అందించాలని, తమ జీవనోపాధికి దారి 
చూపాలని, తమ జీవితాలకు ఆధారం కల్పించాలని, సమస్యకు పరిష్కార 
మార్గం చూపాలని ఉద్యమిస్తున్న తరుణంలో వారిని ఆదుకొనేందుకు 
తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న 
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తలంచి 


2 క్‌ కి 


టినా. 
న్న. రహే 


పోడుభూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో 
పోడు భూముల రైతుల కుటుంబాలలో ఆశలు 
చిగురించాయి. 

ఇచ్చిన హామీ ప్రకారం, అటవీ భూములను సాగు 
చేసుకుంటున్న రైతులకు అటవీ హక్కు పత్రాలు అందించి 
వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి 
కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశయం ఎట్టకేలకు 


1 0 * ఆగస్టు 2023 


నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని సమాయత్తం 
చేసి 9 మండలాలైన మహబూబాబాద్‌, కేసముద్రం, గూడూరు , కొత్తగూడ, 
గంగారం, బయ్యారం, గార్ల, డోర్నకల్‌, కురవి మండలాలలోని 150 గ్రామ 
పంచాయతీలకు సంబంధించిన 120 ఆవాసాలలో సాగు చేస్తున్న పోడు 
భూముల వివరాలను సేకరిస్తూ అహోరాత్రులు శ్రమించి పోడు పట్టాల పంపిణీ 
కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 

మహబూబాబాద్‌ జిల్లాలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో భారీ 
ఎత్తున పోడు పట్టాల పంపిణీ సభ ఏర్పాటు చేయగా ఈ బృహత్తర 
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ 
మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 
మాట్లాడుతూ”... జల్‌, జంగల్‌, జమీన్‌ నినాదాన్ని” తెలంగాణ ప్రభుత్వం 
సార్ధకం చేసిందన్నారు. మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికి త్రాగునీరు 
అందిస్తూ జల్‌ నినాదాన్ని 5.13 లక్షల ఎకరాలలో మొక్కలు నాటి వనాలను 
పెంచగా జంగల్‌ నినాదాన్ని , జమీన్‌ పై మాట్లాడుతూ నేడు పోడు పట్టాలను 
అందించి ముఖ్యమంత్రి మాటపై నిలిచారన్నారు. రాష్టంలో నాలుగు లక్షల 
ఆరువేల ఎకరాల పోడు భూములకు చెందిన 1లకా 50 వేల మంది 
గిరిజనులు నేడు భూ యజమానులుగా మారారన్నారు. 

పోడు పట్టాల పంపిణీ గిరిజన రైతులకు యాజమాన్య హక్కును 
కల్పించడమే కాకుండా జీవితాలకు భరోసా కల్పించినట్లు అయిందని, వారి 
కుటుంబాలలో ఆనందం వెల్లి విరియనున్నది అన్నారు. పోడు పట్టాల పంపిణీ 
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి మంచినీటి 
సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్‌ 
శశాంక ఆధ్వర్యంలో ఒక మహా యజ్ఞంగా తలపెట్టిన పోడు పట్టాల పంపిణీ 


కార్యక్రమం విజయవంతమైందన్నారు. 

ఇకపై పోడు పట్టాలు అందుకున్న ప్రతి పోడు 
రైతుకు ఇతర రైతుల వలె ప్రభుత్వం పెట్టుబడి 
సహాయం కింద రైతుబంధు అందనున్నదని, రైతు 
బీమా చేయిస్తూ గిరిజన రైతులకు వెన్నుదన్నుగా 
ఉంటామని, ఇందులో ఎటువంటి సందేహం లేదని 
రాష్ట గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ 
శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ వెల్లడించారు. 
అనంతరం పోడురైతులతో మంత్రులు, ప్రజా 
ప్రతినిధులు సామూహిక భోజన కార్యక్రమాలలో 
పాల్గొన్నారు. 


1 1 * ఆగస్టు 2023 


ముంచెత్తిన వానలు..అప్రమత్తమైన ప్రభుత్వం 


తెలంగాణ రాష్ట్రంలో జూలై చివరి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కుంభవృష్టి కురిసింది. 
చరిత్రలో ఎన్నడూ చూడని వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయ్యింది. నాలుగు రోజుల పాటు కురిసిన భారీ 
వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్గ్లాయి. నదులకు, రిజర్వాయర్లకు వరద వెల్లువలా వచ్చిపడింది. 
అనేక రిజర్వాయర్లకు వాటి స్థాయిని మించి వరదలు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై గేట్లు 
తెరచి నీటిని దిగువకు విడుదల చేసి భారీనష్టాన్ని నిరోధించగలిగారు. 


ముఖ్యమంత్రి కే .చంద్రశేఖర రావు ప్రతి నిముషం పరిస్థితిని 
గమనిస్తూ, ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ, ఎప్పటి కప్పుడు 
ముఖ్యంగా ప్రజల ప్రాణాల రక్షణకు, ముంపు నుంచి ఆయా 
ప్రాంతాల ప్రజలను రక్షించడానికి, వర్ష బాధితులకు తగిన 
సహాయ, సహకారాలు అందించడానికి నిర్విరామంగా ఆదేశాలు 
జారీచేశారు. అవసరమైన ప్రాంతాలకు ఆర్మీ హెలికాష్టర్లను 
రప్పించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్పించారు. ముంపునకు 
గురైన వందలాది గ్రామాల నుంచి వేలాది మంది ప్రజానీకాన్ని 
సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో 
మంత్రులు, శాసన సభ్యులు, ఇతర (ప్రజా (ప్రతినిధులు 
క్షేత్రస్థాయిలో బాధితులకు అవసరమైన సహాయ సహకారాలను 
అందజేశారు. 

ముఖ్యంగా ప్రాజెక్టుల వద్ద వరద పరిస్థితిని ముఖ్యమంత్రి 
ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అవసరమైన ప్రాంతాలలో గేట్లు 
తెరచి నీరు దిగువ (ప్రాంతాలకు విడుదలచేయడం, దిగువ 
ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడటం వంటి 
చర్యలపై అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేశారు. 


12 


ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆదేశాలమేరకు ప్రభుత్వ 
ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సచివాలయం నుంచి 
ఎప్పటికప్పుడు వర్షం కారణంగా వివిధ జిల్లాలలో తల ఎత్తిన 
సమస్యలు, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై వివిధ జిల్లాల 
కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో పలుదఫాలుగా సమీక్షలు 
జరిపారు. జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు తక్షణ చర్యలపై 
ఆదేశాలు జారీచేశారు. భారీ వర్షాలు, వరద బాధిత ప్రాంతాలలో 
ముమ్మరంగా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని 
జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో చేపట్టిన సహాయ, 


అ ఆగస్టు 2023 


జీ ల! 
కయ్‌. - ఐల్‌ 


పునరావాస చర్యలు, ముందు జాగ్రత చర్యలపై శాంతి కుమారి కలెక్టర్లతో 
టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

ఈ టెలీ కాన్ఫరెన్స్‌ లో డీజీపీ అంజనీ కుమార్‌, ప్లానింగ్‌, ఆర్థిక శాఖ 
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన 
కార్యదర్శి రజత్‌ కుమార్‌, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, 
ఫైర్‌ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి ఇతర ఉన్నత్రాధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సి.ఎస్‌ శాంతి కుమారి ఖమ్మం పట్టణానికి ఒక 
న్లీఆర్‌ఎఫ్‌ బృందాన్ని బూరుగుంపాడుకు హెలీకాఫ్టర్‌ను వెంటనే 
ంపించాలని ముఖ్యమంత్రి చేసిన ఆదేశాల మేరకు ఈ బృందాలను 
౦పించారు. వరద పీడిత ప్రాంతాలలతోపాటు ప్రయాణికులు చిక్కుకున్న 
ల్వే స్టేషన్లు, బస్టాండులు, రహదారులలోనూ సహాయ కార్యక్రమాలను 
పట్టాలని స్పష్టం చేశారు. జిల్లాలకు అవసరమైన బ్లాంకెట్లు, దుప్పట్లు, అదనపు 
మందులను పంపించారు. 

జిల్లా కలెక్టర్లు, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సమష్టిగా కృషి చేశారని 
అభినందించారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులతో టీమ్‌ వర్క్‌ చేయాలని 
కోరారు. జిల్లా కలెక్టర్లు, సీపీ, ఎస్‌.పి.లు జిల్లా కేంద్రంలో ఉండి పరిస్థితులను 
ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ముందుజాగ్రత్త చర్యగా 
జలపాతాలు, మత్తడి పొసే చెరువులు, నీరు పారే కాజ్‌వేల వైపు వెళ్లకుండా 
ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యపర్పాలని అన్నారు. . జిల్లాల్లోని అన్ని ప్రాథమిక 
ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు, ప్రయివేటు 
ఆసుపత్రులన్నీ 24 గంటలు తెరచి ఉండేలా చర్యలు తీసుకున్నారు. 

ప్రభుత్వం తీసుకున్న ఈ ముందుజా(గత్త చర్యల వల్ల ప్రాణనష్టం, 
ఆస్తినష్టాలను గణనీయంగా తగ్గించగలిగారు. 

రాష్ట్రంలో వందలాది గ్రామాల నుండి వేలాదిమంది ప్రజానీకాన్ని సురక్షిత 
ప్రాంతాలకు తరలించారు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం 
వరదనీటితో మునిగి, ప్రజలు ఇళ్ళపై తలదాచుకున్నారని తెలిసిన వెంటనే 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆ ప్రాంతానికి రెండు హెలికాష్టర్లను 
పంపి వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులకు 
జిల్లా అధికారులు ఆహారం, దుస్తులు, దుప్పట్లు అందించి సహాయపడ్డారు. 
పెద్దపల్లి జిల్లా మంథని లోని గోపాల్‌ పూర్‌ లో ఇసుక క్వారీ లో చిక్కుకున్న 
19 మంది కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

జిల్లాల యంత్రాంగం సహాయ సహకారాలతో వేలాది మందిని సురక్షిత 
ప్రాంతాలకు తరలించినట్టు డీజీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. జాతీయ 
రహదారులు, ఇతర రహదారులు దెబ్బతిన్నాయని, వీటిని మరమ్మతులు 
చేసేందుకు సంబంధిత శాఖల అధికారులతో కలసి చర్యలు చేపట్టామని 


13 


tha es es ౪ 


తెలిపారు. జిల్లా కలెక్టర్లు, పాలన యంత్రాంగంతో 
పోలీసులు సమన్వయంతో పనిచేశారు. రాష్ట్రంలోని 
వివిధ ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయ 
పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నాయని విపత్తుల 
నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్ఞా తెలిపారు. 
సహాయ పునరావాస కార్యక్రమాలకు కావాల్సిన 
నిధులను డ్రా చేసుకొనేలా కలెక్టర్లకు అధికారం 
ఇచ్చామని ప్రణాళికా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన 
కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. 


వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులు 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు భారీ 
వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికి 
సహకరించేందుకు గాను పలు జిల్లాలకు ఐఏఎస్‌ 
అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ రాష్ట్ర 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు 
జారీ చేశారు. 1 ములుగు జిల్లా - కృష్ణ ఆదిత్య, 
పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, సభ్య కార్యదర్శి, 2. 
భూపాల పల్లి - పి గౌతమ్‌, సెర్ప్‌, సి.ఈ.ఓ , 8. 
నిర్మల్‌ - ముషారఫ్‌ అలీ, ఎక్సయిజ్‌ శాఖ, 
కమీషనర్‌, 4. మంచిర్యాల - భారతి హోలికేరి, 
మహిళా, శిశు సంక్షేమ శాఖ , స్పెషల్‌ సెకైటరీ, 5. 
పెద్దపల్లి - సంగీత సత్యనారాయణ, 6. ఆసిఫాబాద్‌ 
- హన్మంత రావు, పంచాయితీరాజ్‌ శాఖ కమీషనర్‌ 
లను నియమించారు. 


మంత్రి కేటీఆర్‌ పర్యటన 


భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి 
కేటీర్‌ హుసేన్‌సాగర్‌, మూసీ పరిసర ప్రాంతాలను 
పరిశీలించారు. హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ ఉన్న 
నేపథ్యంలో ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, 
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 
ఆయన సూచించారు. వివిధ శాఖల అధికారులు 
క్షేతస్థాయిలో తగు చర్యలు తీసుకుంటున్నారని 
మంత్రి తెలిపారు. న 


అ ఆగస్టు 2023 


ఏఆర్‌ ఏలకు 
కేసీఆర్‌ వరాలు... 


టె స్కుల్‌ అమలు 


సామాజిక పరిణామక్రమంలో మార్చులకనుగుణంగా, ప్రజల 
అవసరాలను అనుసరించి పాలకులు నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, 
కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ 
ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత 
ప్రభుత్వాలదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వ 
విధానమని, ఈ విధానాన్ని అనుసరించే వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు 
చేస్తున్నామని సీఎం వివరించారు. 

రాష్ట్రంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర 
అంశాలపై డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో 
సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి 
విధానం అమల్లోకి వచ్చిన నాటి కాలంలో ప్రతి గ్రామంలో నీటి వ్యవస్థను 
సక్రమంగా నిర్వహించడంతో పాటు గ్రామ రెవిన్యూ తదితర 


నీరటి, మస్మూరు, లష్కర్‌ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, 
భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్‌ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు 
చేస్తూ ముఖ్యమంత్రి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 
వీఆర్‌ఏలు గా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్‌ న్యూమరరీ 
పోస్టుల్లో క్రమబద్దీకరించనున్నట్టు సీఎం తెలిపారు. మంత్రుల సబ్‌ కమిటీ 
సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్‌ఏలను అర్హతల ప్రకారం, 
మున్సిపాలిటీ, మిషన్‌ భగీరథ, ఇరిగేషన్‌ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ 
వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్షినెంట్‌ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. 


అవసరాలకోసం ఏర్పాటయిన గ్రామ సహాయకుల వ్యవస్థ 
నేటి వీఆర్‌ఏలుగా రూపాంతరం చెందిందని సీఎం 
అన్నారు. అట్లా తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న 
వీఆర్‌ఏల త్యాగపూరిత సేవ గొప్పదని సీఎం కొనియాడారు. 
కాగా నేటి మారిన పరిస్థితుల్లో వీఆర్‌ఏల వృత్తికి 
తగ్గిన నేపథ్యంలో, వారికి రెవిన్యూ శాఖలో 

సూపర్‌ న్యూమరరీ పోస్టులను కల్పించి, పర్మినెంట్‌ కాప 
వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని సీఎం 
స్పష్టం చేశారు.తరతరాలుగా సమాజానికి సేవ చేస్తున్న 
గామ సహాయకులకు (వీఆర్‌ఏలు) రాష్ట ప్రభుత్వం 
చేస్తున్న సహాయం వారి వ్యక్తిగతంగా మాత్రమే కాదని, 
ఇది సమాజానికి చేస్తున్న సేవగా భావిస్తున్నామని సీఎం 
తెలిపారు. 


14 


అ ఆగస్టు 2023 


అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలతో, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం 
పనిచేసే వారి కోసం తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేసి 
నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం పునరుద్దాటించారు. ఇప్పటికే ఎవరూ 
అడగకుండానే సమాజానికి సేవలు చేస్తున్న ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచి 
వారి సంక్షేమానికి పాటుపడిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. 'సఫాయన్నా 
నీకు సలామన్నా' అంటూ 'డిగ్నిటీ ఆఫ్‌ లేబరొకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న 
ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని సేవై౭ చెప్పారు. 

కాగా మస్ఫూరు తదితర పేర్లతో తమను తరతరాలుగా వెంటాడుతున్న 
సామాజిక వివక్షతో కూడిన విధుల నుంచి తమకు విముక్తి కల్పించి, ప్రభుత్వ 
ఉద్యోగులుగా పర్మినెంట్‌ చేసి, తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మీకెంతో 
రుణపడి ఉంటామని వీఆర్‌ఏ జేఏసీ నేతలు సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు 
తెలిపారు. 


ఫ్యూడల్‌ వ్యవస్థ అవశేషం : సీఏం 

ఫ్యూడల్‌ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా విఆర్‌ఎ వ్యవస్థ 
కొనసాగిందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు అన్నారు. గ్రామాల్లో 
తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం 
అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని సీఎం 
తెలిపారు. 

10 వ తరగతి అర్హత కలిగిన వారు 10,317 మంది నీటిపారుదల, 
మిషన్‌ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని, ఇంటర్మీడియట్‌ విద్యార్హత కలిగిన 
2,761 మంది రికార్డు అసిస్టెంట్‌ హోదాతో, డిగ్రీ ఆ పై విద్యార్హత 
కలిగిన 3,680 మంది జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తారని 
సీఎం స్పష్టం చేశారు. ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ పోస్టులకు అప్రూవల్‌ 
ఇచ్చిందని తెలిపారు. 

మరో కేటగిరీలో 3,797 మంది 61 సంవత్సరాలు దాటిన వారికి, 
వారు ఇంతకాలం సమాజానికి చేసిన సేవకుగాను, మానవీయ కోణంలో 
ఆలోచించి, వారు కొనసాగుతున్న క్వాలిఫికేషన్‌తోనే వారి పిల్లలకు 
ఉద్యోగాలిస్తామని సీఎం స్పష్టం చేశారు. విఆర్‌ఏల జేఏసి ఎంత తొందరగా 
లిస్ట్‌ ఇస్తే అంత తొందరగా వారికి ఆర్దర్‌లిస్తామని, ఈ ఆర్డర్‌లోనే విషయాలను 
పొందుపరిచినట్లు సీఎం తెలిపారు. “వారు వారి పిల్లలను తీసుకొని వస్తే వారి 
విద్యార్హతలను బట్టి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుంది. విఆర్‌ఏలు ఇక 
నుంచి పే స్కేల్‌ ఉద్యోగులు” అని సీఎం స్పష్టం చేశారు. మీరందరూ ఆయా 
డిపార్ట్‌మెంట్లలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా చదివి ప్రమోషన్లు కూడా 


15 


తెచ్చుకోవాలని కోరుతున్నానని సీఎం వారికి 
సూచించారు. మంత్రి కేటీఆర్‌ ఈ ప్రక్రియ 
తొందరగా పూర్తయ్యేలా, మీ దగ్గరకు చేరేలా చొరవ 
తీసుకున్నందున కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఈ 
ఉత్తర్వులిస్తే బాగుంటందని సూచించి, సీఎస్‌ శాంతి 
కుమారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ 
మిట్టల్‌ ఈ రోజే ఉత్తర్వులు వచ్చే విధంగా కృషి 
చేశారని సీఎం తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి 
లీగల్‌ సమస్యలు తలెత్తకుండా జీవోను 
రూపొందించినందుకు వారికి సీఎం ప్రత్యేకంగా 
ధన్యవాదాలు తెలిపారు. 


తాతల తండ్రుల కాలం నుంచి తరతరాలుగా 
(గ్రామాల్లో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్‌ఏలకు 
పే స్కేలు అమలు పరుస్తూ, వారిని ప్రభుత్వ 
ఉద్యోగులుగా పర్మినెంట్‌ చేస్తూ ఇచ్చిన మాట 
ప్రకారం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు 
సచివాలయంలో జీవో కాపీని వీఆర్‌ఏ జేఏసీ 
నేతలకు అందజేశారు. తి 


అ ఆగస్టు 2023 


దివ్యాంగుల పింఛన్‌, డైట్‌ ఛార్లీల పెంపు 


రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్‌, వసతి గృహాల్లో విద్యార్థుల డైట్‌ ఛార్జీలను పెంచుతూ 
కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు జులై నెల నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం 
తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనితో దివ్యాంగులకు, హాస్టల్‌ విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది. 
ఇప్పటివరకు దివ్యాంగులకు నెలవారీ పింఛను రూ. 301 6 ఇస్తున్నారు. 
దాన్ని వెయ్యి రూపాయలకు పెంచి రూ. 401 6గా ఇస్తారు. ఇక వసతి గృహాలు, సంక్షేమ 


గురుకులాలలో విద్యార్థులకు ఇచ్చే డైట్‌ ఛార్జీలను 27 శాతం వరకు పెంచింది. 


లలా టై 


రాష్ట్రంలో మొత్తం 5 లక్షల 11వేల 656 మంది దివ్యాంగులకు 
ప్రభుత్వం ఇప్పటివరకు ఆసరా పథకం కింద నెలకు రూ. 3016 
ఇస్తుండేది. కానీ వారికి మరింత ఆర్థిక భరోసా కల్పించడం కోసం 
పింఛన్ను వెయ్యి రూపాయలు పెంచి 4016 రూపాయలు చేయడం 
జరిగింది. దీనితో ప్రభుత్వానికి రూ. 205 కోట్ల మేర ఆర్థిక భారం 
పడనుంది. అలాగే హాస్టల్‌, గురుకుల విద్యార్థుల డైట్‌ చార్జీల విషయంలో 
గతంలో ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 20 నుంచి 30 శాతం పెంచితే 
బాగుంటుందని సిఫార్సు చేయడంతో సీఎం కేసీఆర్‌ డైట్‌ ఛార్జీలను 
పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపుతో రాష్ట్రంలో గురుకులాలు, 
హాస్టల్‌లలో చదువుతున్న 7.50 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ 
విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం పై రూ. 237.24 
కోట్ల అదనపు భారం పడనుంది. గతంలో 3 నుంచి 7 తరగతులు చదివే 
హాస్టల్‌ విద్యార్థులకు నెలకు 950 రూపాయలు డైట్‌ ఛార్జీలు ఇచ్చే వారు. 
ఇప్పుడు అవి 1200 రూపాయలు పెంచారు. ఇక 8 నుంచి 10వ తరగతి 
వరకు చదివే విద్యార్థులకు నెలకు 1100 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు 


16 


ఆ ఛార్జీలు రూ. 1400 అయినాయి. పోస్ట్‌ మెట్రిక్‌కు 
సంబంధించి గతంలో రూ. 1500 ఉండగా, ఇప్పుడు అవి 
1875 రూపాయలు అయినాయి. 


సీఎంకు కృతజ్ఞతలు 

హాస్టల్‌, గురుకుల విద్యార్థులకు డైట్‌ చార్జీలు, 
దివ్యాంగులకు పింఛను వెయ్యి రూపాయలు పెంచినందున 
సీఎం కేసీఆర్‌కు దివ్యాంగులు, గురుకుల, విస్టల్‌ 
విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు దివ్యాంగులు 
సీఎంను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. 
మంత్రులు హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి 
రాథోడ్‌, దివ్యాంగుల ఆర్థిక సహాకార సంస్థ ఛైర్మన్‌ కేతిరెడ్డి 
వాసుదేవ రెడ్డి, బీసీ కమిషన్‌ సభ్యులు కిశోర్‌గౌడ్‌లు 
సీఎంను సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 


© ఆగస్టు 2023 


రాష్ట్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలు, పాలనాపరమైన కీలక నిర్ణయాలకు సంబంధించి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సచివాలయంలో 
లథ లా ణ లో ఫ్‌ ఫస 


ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. చర్చించిన అంశాల్లో 
రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్‌ఎ లను పలు శాఖల్లో సర్దుబాటు చేయడం, తమ నాలుగేండ్ల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ 
కార్యదర్శుల ఉద్యోగాలను క్రమబద్దీకరించడం, రాష్ట్ర సచివాలయంలో నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న నల్లపోచమ్మ దేవాలయం, మసీదు, చర్చి 
లను ఆగస్టు 25న ఒకే రోజు ప్రారంభించడం వంటి పలు నిర్ణయాలను సీఎం కేసీఆర్‌ తీసుకున్నారు. 


తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో 
పంచాయితీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని 
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు తెలిపారు. దేశవ్యాప్తంగా 
వున్న (గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన 
జాతీయ అవార్డుల్లో వారి కృషి ఇమిడివున్నదన్నారు. 
సాధించిన దానితో సంతృప్తిని చెంది అలసత్వం వహించ 
కూడదని, తెలంగాణ పల్లెలు మరింతగా గుణాత్మక మార్చు 
చెంది, (ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ది చెందే 
దిశగా పంచాయితీ కార్యదర్శుల నిరంతర కృషి 
కొనసాగుతూనే వుండాలని సీఎం ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో.. తమ 
నాలుగు సంవత్సరాల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ 
కార్యదర్శుల ఉద్యోగాలను, నిర్దేశించిన నిబంధనల మేరకు వారి 
పనితీరును పరిశీలించి, క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర 
రావు నిర్ణయించారు. ఈ మేరకు పంచాయితీ కార్యదర్భులు గ్రామాల్లో 
పచ్చదనం పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహ 
రించడం. మొక్కలు నాటించడం, వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించడంతో 
పాటు పలు రకాల బాధ్యతలను చేపట్టాలనే నిబంధనలను రాష్ట 
ప్రభుత్వం వారికి విధిగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తమ ప్రొబేషన్‌ 
పీరియడ్‌ను పూర్తి చేసుకున్న కార్యదర్శులను జిల్లా స్థాయిలో ఏర్పాటు 
చేసిన కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ పరిశీలనలో నిర్ధేశించిన లక్ష్యాలను 
మూడింట రెండు వంతులు చేరుకున్న వారిని రెగ్యులరైజ్‌ చేయాలని 
ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన 
చర్యలు ప్రారంభించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి 
కుమారిని, పంచాయితీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ సుల్తానియా, 
కమిషనర్‌ హన్మంతరావులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 


రాష్టంలో పనిచేస్తున్న వీ ఆర్‌ ఏ (విలేజ్‌ రెవిన్యూ అసిస్టెంట్‌) లను, 
వారి వారి విద్యార్హతలను, సామర్థ్యాలను అనుసరించి ఇరిగేషన్‌ సహా 
ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి వారి సేవలను విసృతంగా వినియోగించు 
కోవాలని ముఖ్య మంత్రి కే. చంద్రశేఖర రావు నిర్ణయించారు. వీఆర్‌ ఏలతో 
సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి అందుకు 
అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ఇందుకుగాను, 
మంత్రి కే.టీ.రామారావు ఆధ్వర్యంలో మంత్రులు జి. జగదీశ్‌ రెడ్డి, సత్యవతి 
రాథోడ్‌ లతో కూడిన మంత్రి వర్గ ఉప సంఘాన్ని సీఎం కేసీఆర్‌ ఏర్పాటు 


చేశారు. చర్చల అనంతరం ఉప సంఘం 
సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకొని 
వీఆర్‌ఎల సేవలను వినియోగించుకునే 
దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన 
కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్‌ 
ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉ 
ప సంఘం కసరత్తు పూర్తయి తుది నివేదిక 
సిద్ధమైన తర్వాత మరోమారు చర్చించి తుది 
నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ 


తెలిపారు. 


సర్వ మత సమానత్వాన్ని కొనసాగిస్తూ, రాజ్యాంగం 
అందించిన లౌకికవాద స్ఫూర్తి ప్రతిఫలించే విధంగా, 
డా.బి.ఆర్‌ అంబేద్మర్‌ తెలంగాణ రాష్ట సచివాలయంలో 
నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ దేవాలయం, 
మపీదు, చర్చిలను ఒకే రోజున ప్రారంభించాలని 
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఈ 
మేరకు ఆయా మత పెద్దలను సంప్రదించి అందరికీ 
ఆమోదయోగ్యమైన తేదీని ఖరారు చేశారు. ఆగస్టు 25వ 
తేదీన హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజారుల 
సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి 
దేవాలయాన్ని సీఎం పునః ప్రారంభిస్తారు. అదే రోజున 
ఇస్లాం, క్రిస్టియన్‌ మతాల సాంప్రదాయాలను అనుసరించి 
ఆయా మత పెద్దల ఆధ్వర్యంలో మసీదును, చర్చిని 
ప్రారంభిస్తారు. 

ఈ సమీక్షా సమావేశాల్లో... మంత్రులు కే.టీ 
రామారావు, జగదీష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ప్లానింగ్‌ బోర్డ్‌ 
వైస్‌ ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన 
సలహాదారులు రాజీవ్‌ శర్మ, సీ.ఎస్‌ శాంతి కుమారి, 
సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంఓ 
కార్యదర్శులు స్మితా సభర్వాల్‌, భూపాల్‌ రెడ్డి, రాజశేఖర్‌ 
రెడ్డి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, 
పంచాయతీరాజ్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా 
తదితరులు పాల్గొన్నారు. త్ర 


1 7 * ఆగస్టు 2023 


అల్లూరి జీవితం అందరికీ ఆదర్శం 


మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆచరించిన సిద్ధాంతాలను అనుసరించడమే దేశప్రజలు ఆయనకు అర్పించే 
నివాళి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్దాటించారు. క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి 
స్టేడియంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 
ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అల్లూరి దేశభక్తి, పోరాటం అనన్యసామాన్యమైనవని ఆమె కొనియాడారు. అల్లూరి 
జీవితం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. తన 26 ఏళ్ళ వయసులోనే తన 
ప్రాణాలను బలి ఇచ్చిన అల్లూరిది దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రముఖ అధ్యాయమని అభివర్ణించారు. 


“అందరికీ హృదయపూర్వక నమస్కారములు * అంటూ 
రాష్ట్రపతి (ద్రౌపదీ ముర్ము తొలుత తెలుగులో (ప్రసంగం 
ప్రారంభించారు. స్వాతంత్ర్య పోరాటంలో భగత్‌ సింగ్‌ లాగా 
అల్లూరి సీతారామరాజు కూడా దేశప్రజలకు చిరస్మరణీయమైన వ్యక్తి 
అని, గిరిజనుల సమస్యలను తెలుసుకొని ట్రిటీషువారిపై 
అలుపెరుగని పోరాటం చేశారని ఆమె అన్నారు. తన 
ధైర్యసాహసాలతో యావత్‌ భారతావనికే స్ఫూర్తిదాయకంగా 
నిలిచారన్నారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు నిర్వహిస్తున్న 
సమయంలోనే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు 
జరగడం ముదావహమన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో 
శ్రీశ్రీ రాసిన తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా గేయం ఎందరికో 
స్ఫూర్తినిచ్చిందని, ఆనాడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చేసిన పోరాట 
ప్రభావం, తర్వాత అల్లూరి సీతారామరాజు విప్లవోద్యమం కూడా 
ప్రజలలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్బాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. 

అల్లూరి సీతారామరాజు స్వాభిమానం, స్వపరిపాలన కోసం 
పరితపించారని, మనదే రాజ్యం అనే నినాదంతో ప్రజలను 
ఒక్కతాటిపైకి తెచ్చారని అన్నారు. అల్లూరిని పట్టుకొనే ప్రయత్నంలో 
ఆంగ్లేయులు స్టానికులపై ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారని, ఆయన 
కోసం హింసను సయితం సహించిన ఆదివాసీల వారసత్వం 
ఆదర్శప్రాయమని ఆమె అన్నారు. అల్లూరి సీతారామరాజు 
పోరాటపటిమను, త్యాగాన్ని నేటి తరానికి తెలపాలని రాష్ట్రపతి 
ద్రౌపదీ ముర్శ్ము పిలుపునిచ్చారు. 


/1 8 * ఆగస్టు 2023 


గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చాడు 

ప్రజలమీద పీడన, దోపిడీ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో దైవాంశ 
సంభూతులు పుడతారని, “సంభవామి యుగే యుగే” అని గీతాచార్యుడు చెప్పిన 
మాటలు, 26 ఏండ్ల అతిపిన్న వయస్సులోనే రవి అస్తమించని బ్రిటీష్‌ 
సామ్రాజ్యాన్ని గడగడలాడించి అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితానికి 
నిజంగా వర్తిస్తాయని ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించిన 
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు. స్వేచ్చావాయువులు పీల్చుతూ 
స్వయం పాలన కోసం సాగిన స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి గొప్ప స్ఫూర్తిని 
రగిలించారని సీఎం అన్నారు. అల్లూరి స్ఫూర్తిని తెలిపే గీతాలను వింటూ తాను 
తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో స్ఫూర్తిని పొందానని సీఎం అన్నారు. 
దేశ స్వాతంత్రోద్యమంలో పోరాడి అసువులు బాసిన భగత్‌ సింగ్‌ వంటి గొప్ప 
వీరుల సరసన తెలుగునేల మీదనుంచి అల్లూరి పేరు చరిత్రలో చిరస్థాయిగా 
నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి 
ఉత్సవాల నిర్వాహకులయిన క్షత్రియ సేవా సమితి ప్రతినిధులను సీఎం వేడుకల 
ముగింపు సందర్భంగా అభినందించారు. 

ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... బ్రిటిష్‌ బానిస బంధాల్లో 
చిక్కుకొని భరతజాతి నలిగిపోతున్న వేళ విప్లవజ్యోతియె అవతరించిన 
వీరయోధుడు అల్లూరి సీతారామరాజు. అన్నాం పున్నెం ఎరుగని మన్నెం బిడ్డల 
కన్నీరు తుడిచి, గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహాయోధుడు అల్లూరి. 
ఆయన భారతమాత గర్వించే ఉత్తమ తనయుడూ, నిర్మల దేశభక్తుడూ, నిజమైన 
యోగిపుంగవుడూ. ఆ మహనీయుని 125 వ జయంత్యుత్సవాలను ఘనంగా 
నిర్వహించటం యావజ్ఞాతి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని భక్తిశ్రద్దలతో నిర్వహించిన 
తెలంగాణ - ఆంధ్ర క్షత్రియ సేవా సమితిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 

ఈ ఉత్సవాలు అల్లూరి సీతారామరాజు పోరాట చైతన్యాన్నీ, దేశభక్తినీ కొత్త 
తరానికి ఘనంగా చాటిచెప్పాయని విశ్వసిస్తున్నాను. నేడు మాననీయ భారత 
రాష్ట్రపతి (శీమతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఈ ఉత్సవాల ముగింపు 
కార్యక్రమం నిర్వహించడం ముదావహం. సముచితం. ఈ సందర్భంగా మీరు 
కూడా తప్పకుండా రావాలని క్షత్రియ సేవా సమితి వారు నన్ను ఆహ్వానించారు. 
ఇంతటి ఉత్తమోత్తమమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగింది. 
కార్యక్రమ నిర్వాహకులు నాగరాజు చెప్పినట్టు, కృష్ణ అల్లూరి సీతారామ రాజు 
సినిమా నిర్మించారు. అందులో మహాకవి గ్రీశ్రీ రాసిన “తెల్లవారి గుండెల్లో 
నిదురించిన వాడా ! మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా” అనే 
పాట చాలా పాపులర్‌ అయింది. అల్లూరి ప్రేమికులందరూ కూడా ఈ పాట 
నిరంతరంగా వింటూనే ఉంటారు. ఉద్యమ సందర్భంలో చాలాసార్లు నా 
కారులో ఈ పాట పెట్టుకొని వినేవాడిని. 

మార్దినలైజ్డ్‌ సెక్షన్స్‌ మీద ఎప్పుడైతే దాడి సంభవిస్తుందో, అప్పుడు కొందరు 
వీరులు ఉద్భవించి వారికి శాంతి కలుగజేస్తారు. చాలా గొప్ప చరిత్ర అల్లూరిది. 
చాలా చిన్న వయసులో అంత గొప్ప ప్రేరణ వారికి ఎలా కలిగిందో, అందుకే 
ఆయన దైవాంశసంభూతుడు అని నేను చెప్పాను. అంత పిన్న వయసులో 
వారు (ప్రజలు పడే బాధలు భరించలేక వారు యుద్ధరంగంలోకి దూకి, 26 
సంవత్సరాల వయసులో రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని 
గడగడలాడించిన భగత్‌ సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి 
యోధుల సరసన, మేము తక్కువ కాదు అని మన తెలుగు జాతిని నిలబెట్టిన 
మహానీయుడు అల్లూరి సీతారామరాజు. వారి త్యాగనిరతి, చివరికి చనిపోతూ 
కూడా దేశం గురించే మాట్లాడి, దేశం గురించే ప్రాణాలర్చించారు. ఒక్క 


19 


అల్లూరి సీతారామరాజు మరణిస్తే, వేలకొద్దీ 
సీతారామరాజులు వస్తారని, ఇది ఆగే పోరాటం 


కాదనే అల్లూరి సీతారామరాజు మాటలను 
మిత్రుడు కిషన్‌ రెడ్డి బాగా చెప్పారు. 
మన త్రివర్ణ పతాకం గగనంలో 


రెపరెపలాడుతుంటే చాలా గొప్పగా దేశమంతా 
పరవశించిన సన్నివేశం మనం ఎప్పుడూ 


మరిచిపోలేం. మహాత్మగాంధీ అహింసా సిద్ధాంతాన్ని 
ప్రవచించినా, “అల్లూరి సీతారామరాజుని నేను 
ప్రశంసించకుండా ఉండలేను” అని ఇచ్చిన స్టేట్‌ 


P SY టో 
మెంట్‌ రికార్డుల్లో ఉంది. అటువంటి మహానీయుడు 
చేసిన పోరాటం వల్ల మనం ఈ రోజు గౌరవంగా, 
సమున్నతంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటూ 
ఉన్నాం. 

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 
అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాలను చేపట్టి, 
వారికి తగిన గౌరవాన్ని కల్పించిన మిత్రులు కిషన్‌ 
రెడ్డికి, కేంద్ర ప్రభుత్వానికి తెలుగుజాతి ప్రజలందరి 
తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. గర్విస్తున్నాను. 
జై భారత్‌... అంటూ తన ప్రసంగాన్ని సీఎం 
ముగించారు. 

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ లోని భీమవరంలో 
ఏర్పాటుచేసిన అల్లూరి సీతారామరాజు స్ఫృతివనాన్ని 
రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించారు.కేంద్ర 
సాంస్కృతిక శాఖ రూపొందించిన 3 డీ యానిమేషన్‌ 
చిత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. కేంద్రమంత్రి కిషన్‌ 
రెడ్డి, రాష్ట గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, 
నిర్వాహక కమిటి అధ్యక్షుడు 'పెరిచర్ల నాగరాజు, 
పలువురు రాష్ట మంత్రులు, అధికారులు ఈ 
కార్యక్రమంలో పొల్గొన్నారు. అ 


అ ఆగస్టు 2023 


ధాన్యం రాశులతో కనక వర్షం 


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే ౩ కోట్ల 
టన్నుల ధాన్యాన్ని దిగుబడి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థాయికి 
చేరుకున్నదని, అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్‌ తదితర 
ప్రాజెక్టులు సహా మరి కొద్దిరోజుల్లో పూర్తికానున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 
ప్రాజెక్టులతో రాష్ట్రంలో వరిధాన్యం దిగుబడి మరో కోటి టన్నులకు పెరిగి 4 కోట్ల 
టన్నులకు చేరుకునే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అన్నారు. 
ఇటువంటి పరిస్థితులల్లో, రాష్ట్ర వ్యవసాయ విధానంలో భాగంగా ఫుడ్‌ ప్రాసెస్‌ 
కంపెనీలను స్థాపించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా మిల్లింగ్‌ కెపాసిటీని 
పెంచే దిశగా రాష్ట్రంలో కొనసాగుతున్న మిల్లులకు అదనంగా మరిన్ని అధునాతన రైస్‌ 
మిల్లులను అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని 
ముఖ్యమంత్రి చెప్పారు. 


అదే సందర్భంలో... రాష్ట్రంలో నిల్వ వున్న 1 కోటి 10 లక్షల టన్నుల 
వరిధాన్యం, 4 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకోకుండా ఎఫ్‌.సి.ఐ పలు 
రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నదని, ఈ పంట ఇట్లా 
వుంటే అదనంగా మరింత వరి ధాన్యం దిగబడి కానున్న పరిస్థితుల్లో రైతు 
పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి, ఇతర 
రాష్టాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసి, రైతుకు మరింత లాభం చేకూరే 
విధంగా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని, వ్యవసాయ విధానాలను 
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం తెలిపారు. అందులో భాగంగానే 
ప్రస్తుతమున్న రైస్‌ మిల్లులు యధావిధిగా కొనసాగుతూనే, అధునాతన మిల్లులు, 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశమలను స్థాపించే దిశగా కార్యాచరణ చేపడతామని 
ముఖ్యమంత్రి పునరుద్దాటించారు. 

రాష్టంలో ప్రస్తుతం వున్న రైస్‌ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు 
మాత్రమే ఉన్నదన్నారు. మరో రెండు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని మిల్లింగ్‌ చేసే 
దిశగా మిల్లులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో అదనంగా 
పండుతున్న ధాన్యాన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేయడానికి తగ్గట్టుగా అధునాతన రైస్‌ 
మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

ఇందుకు సంబంధించి విధి విధానాల ఖరారు కోసం కమిటీని సీఎం 
ప్రకటించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు 
అధ్యక్షులుగా, సల కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఐటి, ఇండస్ట్రీస్‌ ప్రిన్సిపల్‌ 
సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, సివిల్‌ సప్పైస్‌ కార్పొరేషన్‌ ఎండీ అనిల్‌ కుమార్‌, 
టిఎస్‌ఐఐసి ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా కొనసాగుతారు. ఇందుకు 
సంబంధించి రాష్ట్ర సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం 
నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “పంటకు పెట్టుబడి అందించడం 
నుంచి ధాన్యాన్ని గిట్టుబాటు ధర చెల్లించి కొనేదాకా దేశంలో మరే రాష్టం 
చేపట్టని విధంగా రైతు సంక్షేమాన్ని కొనసాగిస్తూ, వ్యవసాయాన్ని అభివృద్ధి 
చేస్తున్నం. ఇవ్వాళ తెలంగాణ పచ్చబడ్డది. విపరీతంగా పంట దిగుబడి 
పెరిగింది. రైతు కుటుంబాలు సంతోషంగా వున్నాయి. ఇంకా వారి సంక్షేమం 


20 


| 


ge 


కోసం ఫుడ్‌ ప్రాసెస్‌ యూనిట్లను ఏర్పాటు చేసి ఇతర 
రాష్ట్రాలకు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు 
ఎగుమతయ్యేలా చూడాలి. అప్పుడు తెలంగాణ వరికి 
గిరాకీ పెరిగి రైతు లాభాలు గడిస్తారు. అదనంగా 
పండే పంటను దృష్టిలో వుంచుకుని మాత్రమే 
నూతనంగా అధునాతన మిల్లులు ఏర్పాటు 
చేయబోతున్నాం. ఇందు కోసం ఉన్నతస్థాయి 
కమిటీని ఏర్పాటు చేసి విధి విధానాలు ఖరారు చేసి 
కార్యాచరణ ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ 
స్థాయిలో పేరున్న సటాకె వంటి కంపెనీలతో 
చర్చించినం. వారితో కమిటీ చర్చలు జరిపి 
ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించినం” 
అని సీఎం అన్నారు. తెలంగాణ రైతు సంక్షేమమే 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధమ ప్రధాన్యతని సీఎం 
పునరుద్దాటించారు. 

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్‌ 
రావు, గంగుల కమలాకర్‌, జగదీళ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ 
గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, 
ఎంపి దామోదర్‌ రావు, రైతు బంధు సమితి 
అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ 
ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎంఓ 
అధికారులు, నర్సింగ్‌ రావు, భూపాల్‌ రెడ్డి, ఆర్థిక 
శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, 
సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఐటి, ఇండస్ట్రీస్‌ 
ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, ఎంఏయూడీ 
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, సివిల్‌ 
సప్లైస్‌ కార్పొరేషన్‌ ఎండీ అనిల్‌ కుమార్‌, 
టిఎస్‌ఐఐసి ఎండీ నర్సింహారెడ్డి, వారితో పాటు, 
అంతర్జాతీయ రైస్‌ మిల్లు తయారీ కంపెనీ సటాకే 
ఇండియా డైరక్టర్‌ ఆర్‌.కె. బజాజ్‌ తదితర 
ప్రతినిధులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. 


అ ఆగస్టు 2023 


(U4 


a hr + ని 


స్రావ అరుగుజు 


చదువుకున్న సమాజమే సవాళ్ళను అధిగమించగలదని, 
చదువువల్లనే సమాజంలో పేదరికం నిర్మూలించబడుతుందని మా తాత, 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు చెప్పాడని, దాన్ని ఆచరణలో చూపించడానికి 
తాను కేశవ్‌నగర్‌ ప్రాథమిక పాఠశాల పునరుద్ధరణకు (శ్రమించానని 
కల్వకుంట్ల హిమాన్ను అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు (మంత్రి 
కేటీఆర్‌ కుమారుడు) హిమాన్ను శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 
కేశవ్‌నగర్‌ ప్రాథమిక న తాను సమీకరించిన సుమారు కోటి 
రూపాయల నిధులతో పునరుద్ధరించారు. తాత కేసీఆర్‌ ఆశీస్సులు, తండ్రి 
కేటీఆర్‌ ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను ఇదంతా చేయగలిగానని అన్నారు. 
సమాజసేవలో పడితే తనకు క్లాస్‌లో ర్యాంకు తగ్గుతుందేమోనని కొంత 
సంశయించి, ఈ విషయం నాన్నకు చెబితే, నీకు కొంత (గ్రేడ్‌ తగ్గినా 
పర్వాలేదు పేద విద్యార్థులకు ఉపయోగపడే పని చేయాలని వెన్నుతట్టి 
ప్రోత్సహించాడని వివరించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆ పాఠశాల 
గదుల ప్రారంభోత్సవాన్ని విద్యామంత్రి సబితారెడ్డి చేత చేయించారు. ఈ 
సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హిమాన్ను ప్రసగించారు. తన 
పుట్టినరోజు వేడుకలను విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. 

ఈ పాఠశాలలో చదివే వారంతా పేద విద్యార్థులని, వారిలోని ప్రతిభను 
వెలికితీసి సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలని అన్నారు. వారికి 
చదువుకోవడానికి పాఠశాలలో కనీస వసతులు కల్పించి, మంచి చదువు 
అందించగలిగితే విద్యావంతులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లుగా 
తయారవుతారన్నారు. కనీస వసతుల కల్పనకు తాను నిధులు సమీకరించి 
వెచ్చించానని తెలిపారు. 2022లో తన పాఠశాల క్యాస్‌ (కమ్యునిటీ యాక్షన్‌ 
సర్వీస్‌) అధ్యక్షుడిగా ఎంపికయినపుడు తాను అందరిలా ఏదో ఒకటి 
చేయకుండా కేసీఆర్‌ మనవడిగా అసాధారణమైనది ఏదైనా చేయాలని 
సంకల్పించానని తెలిపారు. నూతన మరుగుదొడ్ల నిర్మాణం, గదుల నిర్మాణం 


21 


కదా Wn 5 | క, తను... 


పూర్తి చేసి పాఠశాలను ఆధునికంగా తీర్చిదిద్దామని 
చెప్పారు. ఈ కార్యక్రమం తనకు ఎంతో 
సంతృప్తినిచ్చిందని హిమాన్ను ఆనందం వ్యక్తం 
చేశారు. 


విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ 
హిమాన్ను బడి దత్తత తీసుకుని, అభివృద్ధి పరిచి 
ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు. 
వారం క్రితం తనను కలిసి పాఠశాలలో 
ఇంకొంతమంది ఉపాధ్యాయులను 
నియమించాలని కోరాడన్నారు. హిమాన్ను 
ముఖ్యమంత్రి అయిన తన తాత కేసీఆర్‌కు చెబితే 
సరిపోతుందని, కానీ ఒక విధానం ప్రకారం 
నడవాలనే గొప్ప సంస్కారం అతనిదని 
మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 
ఎమ్మెల్యే గాందీ తదితరులు పాల్గొన్నారు. 

( 


అ ఆగస్టు 2023 


తన నానమ్మ శ్రీమతి వెంకటమ్మ స్వగ్రామం కోనాపూర్‌లో ఆమె స్మారకార్థం “మన ఊరు - మన బడి' కార్యక్రమంలో 
భాగంగా తన వ్యక్తిగత నిధులతో సర్కారు బడి నిర్మాణం చేపట్టి పడాదిలోపుగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు రాష్ట్ర ఐటీ శాఖ 
మంత్రి కేటీఆర్‌. తద్వారా నానమ్మ స్వగ్రామం కోనాపూర్‌ పై తనకు ఉన్న ప్రేమను ఆయన చాటుకున్నారు. 


నానమ్మపై ప్రేమతో... 


- మామిండ్ల దశరథం 


సీఎం కేసీఆర్‌ మాతృమూర్తి యాదిలో ఆమె స్వగ్రామంలో 
కార్పొరేట్‌ను తలదన్నేలా తన సొంత నిధులతో సర్మారు బడిని నిర్మించారు 
మంత్రి కేటీఆర్‌. గ్రామస్థులకు హామీ ఇచ్చిన మేరకు సర్వాంగ సుందరంగా 
పాఠశాలను సిద్ధం చేసి, శెభాష్‌ అనిపించుకొన్నారు. కామారెడ్డి జిల్లా 
బీబీపేట మండలం కోనాపూర్‌ గ్రామంలో సరిగ్గా ఏడాది క్రితం మంత్రి 
కేటీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో 
సొంత నిధులతో కట్టిస్తున్న ప్రభుత్వ బడి కూడా ఒకటి. అతి త్వరలోనే 
ఈ అధునాతన సర్మారు బడి ప్రారంభోత్సవం వైభవంగా జరుగనున్నది. 


అరొకర వసతుల నుంచి ఆహాదకరంగా 

కోనాపూర్‌లో ఒకప్పుడు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉండేది. 
సౌకర్యాల లేమి, టీచర్ల కొరతతో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ స్మూల్‌ను 
ప్రాథమికసాయికి (ఐదో తరగతి) పరిమితం చేశారు. ప్రస్తుతం ఒకటి 
నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే విద్యాబోధనకు అవకాశం ఉంది. 
(గామ శివారులోని ఎకరం భూమిలో కేటీఆర్‌ సొంత నిధులు 2 కోట్ల 
40 లక్షల రూపాయలు వెచ్చించి ఈ సర్మారు బడిని సర్వాంగ సుందరంగా 
నిర్మించారు. సకల వసతులతో కార్పొరేట్‌ బడిలా కనిపిస్తున్నది. బాల, 
బాలికల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు కట్టించారు. ప్రతి తరగతి గదిలో 
ఫర్నిచర్‌ను సమకూర్చారు. కార్పొరేట్‌తరహా కుర్చీలు, బెంచీలను ఏర్పాటు 
చేశారు. సమావేశాలకు ప్రత్యేకంగా మరో గదిని కూడా అందుబాటులోకి 


స్మూల్‌ ప్రత్యేకతలు ఇవే 


నిర్మాణం : జీష్టస్‌ వన్‌ 
క్షాస్‌రూంలు : 14 
ఫస్ట్‌ ఫ్లోర్‌ =: 7 తరగతి గదులు 


గ్రౌండ్‌ ఫ్లోర్‌ : 7 తరగతి గదులు, హెచ్‌ఎం, 
వెయిటింగ్‌, లైబ్రరీ రూం 


తీసుకువచ్చారు. విద్యార్థుల ఉల్లాసం కోసం 
ఏర్పాటు చేశారు. 


ప్రత్యేకంగా ఆటవస్తువులను 


కోనాపూర్‌లో హర్షాతిరేకాలు 


కోనాపూర్‌ ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ దాతృత్వంతో పరవశించిపోతున్నది. 
భావితరాల భవిష్యత్తు కోసం కేటీఆర్‌ చూపుతున్న (ప్రేమానురాగాలకు ఈ 
ప్రాంత బిడ్డలంతా ఫిదా అవుతున్నారు. 2022 మే 10న మంత్రి కేటీఆర్‌ బడికి 
భూమి పూజ చేయగా.. వేగంగా పనులు చేపట్టారు. దీంతోపాటు రూ.2 కోట్ల 
50 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో కోనాపూర్‌కు వెళ్లే హైలెవల్‌ బ్రిడ్జి 
సైతం పూర్తయ్యింది. గ్రామంలో రూ.75 లక్షలతో సీసీ రోడ్డు | నిర్మించారు. 
తాగునీటి ఎద్దడి తీర్చేందుకు కేటీఆర్‌ హామీ మేరకు పైప్‌లైన్లు ఏర్పాటు చేశారు. 
గ్రామస్థుల కోరిక మేరకు మంత్రి కేటీఆర్‌ నాయనమ్మ గ్రామాన్ని అద్భుతంగా 
తీర్చిదిద్దుతున్నారు. కోనాపూర్‌ గ్రామంలో రోడ్లు, వంతెనల నిర్మాణాలతోపాటు 
మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేశారు. కేటీఆర్‌ చొరవతో 
వల్లె ప్రగతిలో భాగంగా కోనాపూర్‌ గ్రామం అభివృద్ధికి నమూనాగా 
మారిపోయింది. 


సీఎం కేసీఆర్‌ మాతృమూర్తి వెంకటమ్మ 


పుట్టి, పెరిగింది అంతా ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బీవీపేట మండలం 
పోసానిపల్లి. ఇప్పుడు ఈ గ్రామాన్ని కోనాపూర్‌గా పిలుస్తున్నారు. అప్పర్‌ 
మానేరుడ్యాం బ్యాక్‌ వాటర్‌కు కూతవేటు దూరంలోనే ఈ గ్రామం ఆవరించి 


ఉంది. అప్పర్‌ మానేరులో పోసానిపల్లితోపాటు 
పొలాలు, ఇండ్లు మునిగి పోవడంతో కొంత మంది 
దగ్గర్లోనే స్థిర నివాసం we కేసీఆర్‌ 
తల్లిదండ్రులు పోసానిపల్లిని వదిలి సిద్ధిపే పేట జిల్లాలోని 
చింతమడకకు వెళ్లారు. ఇక్కడే రాఘవరావు, 
వెంకటమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు 
జన్మించారు. చింతమడకలో కేసీఆర్‌ జన్మించారు. 
ఇప్పటికీ కేసీఆర్‌ తల్లి తరపువారు ఈ గ్రామంలో 
నివాసం ఉంటున్నారు. పలువురు వ్యాపార, వృత్తిరీత్యా 
ఇతర (ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయినా (గ్రామంతో 
సంబంధాలను వదులుకోలేదు. కేసీఆర్‌తోనూ ఇక్కడి 
కుటుంబాలకు సత్సంబంధాలు ఉన్నాయి. 


నానమ్మ సంతోషిస్తుంది 

నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థం ఆమె (గ్రామం 
కోనాపూర్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణం 
పూర్తయ్యిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. త్వరలోనే 
దినిని ప్రారంభించనున్నట్టుగా ఆయన వివరించారు. 
దీని ద్వారా మా నానమ్మ సంతోషిస్తుందని 
అనుకుంటున్నానని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. 


22 * ఆగస్టు దం 


కా లు ల. వినతా 
న. 


వగా 


కరువుకు చుక్కదురు కాళేశ్వరం ప్రాజెక్టు 


ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ శాసన సభా పక్ష నాయకులు భట్టి విక్రమార్కసూర్యాపేట జిల్లాలో 
పర్యటిస్తున్నప్పుడు సూర్యాపేట జిల్లాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాలువల్లో పారుతున్న నీరు కాళేశ్వరం 
ప్రాజెక్ట్‌ నీళ్ళు అని నిరూపించే దమ్ముందా? అని జిల్లా మంత్రి జగదీష్‌ రెడ్డిని సవాలు చేసినట్టు పత్రికల్లో 

వార్తలు వచ్చాయి. ఇటువంటి వ్యాఖ్యానాలు గతంలో కూడా చాలా మంది చేసి ఉన్నారు. 


శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే 


ఐదేండ్లకింద.. బహుశా 2018 జూలైలో అనుకుంటా.. అప్పటి 
సాగునీటి శాఖా మంత్రి హరీష్‌ రావు సూర్యాపేట పర్యటనకు వెళ్ళినప్పుడు 
కాళేశ్వరం తొలిఫలితం సూర్యాపేటకే అని ప్రకటించారు. ఈ విధమైన 
ప్రకటనలు ఒక్కసూర్యాపేటలోనే కాదు కాకతీయ కాలువ పరిధిలో ఉన్న 
జిల్లాల్లో మూడు నాలుగు చోట్ల ఈ మాట అన్నారు. ఈ ప్రకటనలపై 
ఆనాడు ప్రాజెక్టు వ్యతిరేకులు కొంతమంది సోషల్‌ మీడియాలో మంత్రి 
వీడియోలు, పత్రికల్లో వచ్చిన వార్తల కటింగ్స్‌ పెట్టి..“సూర్యాపేటకు వెళ్లి 


24 


కాళేశ్వరం తొలి ఫలితం సూర్యాపేటకే, వరంగల్‌వెళ్లి 
కాళేశ్వరం తాలి ఫలితం వరంగల్‌ కే, కరీంనగర్‌ వెళ్లి 
కాళేశ్వరం తొలి ఫలితం కరీంనగర్‌కే అని అంటున్నాడు. 
అసలు కాళేశ్వరం తొలి ఫలితం ఎవరిది? హరీష్‌ రావు 
ఎవరిని మోసం చేస్తున్నాడు?” అనిప్రశ్నించిన వారి 
సందేహాలకు ఆనాడు సోషల్‌ మీడియాలోనే వివరణ 
ఇచ్చిఉన్నాము.గత మూడేండ్లుగా కాళేశ్వరం నీరు 
కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్‌, వరంగల్‌, మహబూ 
బాబాద్‌, సూర్యాపేట జిల్లాల్లో నిండుగా, బిందాస్‌గా 
ప్రవహిస్తుంటే కాళేశ్వరం విమర్శకుల కండ్లు ఇప్పటికైనా 
తెరుచుకోలేదని అనుమానం కలుగుతున్నది. భట్టి తాజా 
వ్యాఖ్యానమే అందుకు రుజువు. 

ఆనాడు మంత్రి పూర్తి అవగాహనతో, పూర్తి సోయితోనే 
ఆయా జిల్లాల్లో ఆ (ప్రసంగాలు చేసినారు. మంత్రి 
ప్రసంగించిన ఆ జిల్లాలు అన్నీ కూడా శ్రీరాంసాగర్‌ 
ఆయకట్టు పరిధిలో ఉన్న జిల్లాలు. పెద్దపల్లి, కరీంనగర్‌, 
వరంగల్‌ శ్రీరాంసాగర్‌ మొదటి దశ, సూర్యాపేట జిల్లా 
రెండవ దశ ఆయకట్టు పరిధిలో ఉన్నవి. కాళేశ్వరం 
ప్రాజెక్టులో 18.25 లక్షల కొత్త ఆయకట్టుతో పాటు, 
శీరాంసాగర్‌, నిజాంసాగర్‌, సింగూరు, వరద కాలువ 


అ ఆగస్టు 2023 


ప్రాజెక్టుల కింద, చెరువులు, చెక్‌ డ్యాంల కింద ఉన్న 26. 75 లక్షల ఎకరాల 
ఆయకట్టు స్థిరీకరణ కూడా ఉన్నదన్న సంగతి సోషల్‌ మీడియాలో ఆ పోస్టులు 
పెట్టిన వారికి ఎరుక ఉన్నదో లేదో తెలియదు. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో 
నీటిని ఎత్తిపోతల ప్రక్రియను గతంలో వివరంగా చర్చించాను. మరొక్కసారి 
సంక్షిప్తంగా వివరిస్తాను. 


కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతల ప్రక్రియ : 

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఎట్లా ఉంటుంది? మూడు 
మార్గాల ద్వారా నీటిని సరఫరా చేసే అవకాశాలు కాళేశ్వరం వ్యవస్థలో 
ఉన్నవి. మొదటిది శ్రీరాంసాగర్‌ కు వరద వచ్చినప్పుడు వరద కాలువ ద్వారా 
మిడ్‌ మానేరుకు, కాకతీయ కాలువ ద్వారా దిగువ మానేరు చేరతాయి. ఇవి 
పోగా ఇంకా వరద ఉంటే గేట్ల ద్వారా నదిలోకి వదులుతారు. అవి నేరుగా 
ఎల్లంపల్లి జలాశయానికి వెళతాయి. ఎల్లంపల్లి నిండితే సుందిళ్ళ, అన్నారం, 
మేడిగడ్డ బ్యారేజీలకు వెళతాయి. ఆ తర్వాత సమ్మక్క సాగర్‌ ద్వారా 
సీతమ్మసాగర్‌ను దాటుకొని పోలవరం జలాశయానికి వెళతాయి. 
శ్రీరాంసాగర్‌కు కనీసం మూడేండ్లకు ఒకసారి అయినా వరద వచ్చే అవకాశం 
ఉన్నదని గత 38 ఏండ్ల వరద చరిత్ర చూస్తే తెలుస్తున్నది. శ్రీరాంసాగర్‌కు 
వరద వచ్చిన స్థితిలో కాళేశ్వరం లింక్‌ 1 పంపులు (మేడిగడ్డ నుంచి 
ఎల్లంపల్లికి), లింక్‌ 2 పంపులు (ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు) తిప్పే 
అవసరం రాదు. ఈ స్థితిని 2022లో చూశాము. 

ఇక రెండో స్థితి.. శ్రీరాంసాగర్‌ కు వరద రాకున్నా ఎల్లంపల్లికి కడెం నది 
నుంచి, శ్రీరాంసాగర్‌ ఎల్లంపల్లికి మధ్యన ఉన్న పరీవాహక ప్రాంతం నుంచి 
వరద వచ్చే అవకాశం ఉన్నది. ఈ స్థితిని 2021లో సెప్టెంబర్‌లో మనం 
చూశాము. ఈ స్థితిలో కాళేశ్వరం లింక్‌ 1 పంపులు తిప్పే అవసరం రాదు. 
ఎల్లంపల్లి నుంచే లింక్‌ 2 పంపులు తిప్పి నీటిని మిడ్‌ మానేరుకు చేరవేయడం, 
అక్కడి నుంచి ఎగువకు కొండ పోచమ్మ సాగర్‌ దాకా ఎత్తిపోయడం, మానేరు 
నది ద్వారా దిగువ మానేరుకు, అక్కడి నుండి కాకతీయ కాలువ ద్వారా 
శ్రీరాంసాగర్‌ మొదటి దశ, రెండో దశ ఆయకట్టుకు నీటి సరఫరా, పునరుజ్జీవన 
పథకం ద్వారా శ్రీరాంసాగర్‌ జలాశయానికి నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. 

మూడోది పై రెండు చోట్ల నీటి లభ్యత లేని సందర్భాల్లో మాత్రమే లింక్‌ 
1, లింక్‌ 2 పంపులను తిప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం 
జరుగుతున్నది ఇదే. రాష్ట్రం అంతటా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 
రాష్ట్రంలో 24 శాతం లోటు వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ 
తెలియజేసింది. అయినప్పటికీ కాళేశ్వరం వద్ద గోదావరిలో ఈ రోజు 
1,18,000 క్యూసెక్కుల ప్రవాహాలు నమోదు అవుతున్నాయి. శ్రీరాంసాగర్‌ 
ప్రాజెక్టులో నీటి నిల్వ 20 టిఎంసిలే ఉన్నాయి. కాబట్టి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 
రెండు దశల ఆయకట్టులో వానాకాలం పంటకు నీరివ్వడానికి కాళేశ్వరం హామీ 
ఇస్తున్నది. నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న లక్ష్మి కాలువ కింద ఉన్న ఆయకట్టు, 
నిర్మల్‌ జిల్లాలో ఉన్న సరస్వతి కాలువ ఆయకట్టు, అలిసాగర్‌, గుత్చ ఎత్తిపోతల 
పథకాల కింద నిజాంసాగర్‌ ఆయకట్టు, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉన్న 
చిన్న ఎత్తిపోతల పథకాల ఆయకట్టు, మిషన్‌ భగీరథ అవసరాలు ఈ రివర్స్‌ 
పంపింగ్‌ స్కీమ్‌ ద్వారా తీరుతాయి. 

ఇప్పటికే కాళేశ్వరం లింకు 1, 2, 4లో మోటార్లు తిరుగుతున్నాయి. 
రోజుకు ఒక టిఎంసి నీటిని ఎత్తిపోస్తున్నాయి. అర టిఎంసి మీద మానేరుకు 
వెళుతున్నాయి. మరో అర టిఎంసి శ్రీరాంసాగర్‌ జలాశయానికి ఎత్తిపోయడం 


25 


ప్రారంభం అయ్యింది. ఈ వ్యాసం రాసే సమయానికి 
వరద కాలువ నుంచి 2.50 టిఎంసిల కాళేశ్వరం 
జలాలు ఎదురెక్కి (శ్రీరాంసాగర్‌ జలాశయంలోకి 
చేరుకున్నాయి. 80 టిఎంసిల కాళేశ్వరం నీళ్ళను 
శ్రీరాంసాగర్‌లోకి పంపి లోయర్‌ మానేరు వరకు 
కాకతీయ కాలువ కింద 5.60 లక్షల ఎకరాల 
ఆయకట్టుకు వానాకాలం పంటకు సాగునీరు 
అందించడానికి ప్రాజెక్టు సిద్ధం అవుతున్నది. అదే 
విధంగా మిడ్‌ మానేరు నుంచి లోయర్‌ మానేరుకు 


నీటిని చేరవేసి ఎల్‌ఎండి కింద ఉన్న 9లక్షల ఎకరాల 
శీరాంసాగర్‌ మొదటి దశ, రెండో దశ ఆయకట్టుకు 
సాగునీరు సరఫరా కానున్నాయి. కొండపోచమ్మ 
జలాశయం నుంచి హల్టీ వాగు ద్వారా నిజాంసాగర్‌ 
జలాశయానికి ఆగస్టులో 5 టిఎంసిలు పంపడానికి 
ముఖ్యమంత్రి జూన్‌ 19న జరిగిన సమావేశంలోనే 
సాగునీటి శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. 

కాబట్టి, కాళేశ్వరం ఈ కరువు కాలంలో 
శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణతో 
పాటు అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌ జలాశయాల 
కింద ఉన్న రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు, 
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న మొత్తం 2000 
చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు నికరంగా నీరు 


అ ఆగస్టు 2023 


అందించడానికి భరోసా ఇస్తున్నది. ఇదే కదా కాళేశ్వరం రూపకల్పన 
సమయంలో ప్రభుత్వం ఆశించింది. ప్రభుత్వ లక్ష్యం ఈ యేడు 
నెరవేరుతున్నది. ఇదే విధంగా అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో కాళేశ్వరం వద్ద 
గోదావరిలో ప్రవహించే నీటిని కూడా ఎత్తిపోసి రెండో పంటకు కూడా 
సాగునీరు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. 

2019 సంవత్సరంలో కాళేశ్వరం ప్రారంభం అయినప్పుడు కూడా 
సరిగా ఈ సంవత్సరం ఉన్నట్టే కరువు పరిస్థితులు చూశాము. ఆ యేడు 
జూన్‌, జూలై నెలల్లో రాష్ట్రమంతా కరువు పరిస్థితులు నెలకొని ఉన్న 
సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నుంచి నీటిని 
ఎల్లంపల్లికి ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. గోదావరి నది 
విజయవంతంగా 115 కి.మీ ఎదురెక్కి వచ్చింది. గోదావరి నీరు మేడిగడ్డ 
జలాశయం నుండి లక్ష్మి పంప్‌ హౌజ్‌ ద్వారా అన్నారం జలాశయానికి, 
అన్నారం జలాశయం నుంచి సరస్వతి పంప్‌ హౌజ్‌ ద్వారా సుందిళ్ళ 
జలాశయానికి, పార్వతి పంప్‌ హౌజ్‌ ద్వారా సుందిళ్ళ జలాశయం నుంచి 
ఎల్లంపల్లి జలాశయానికి నీటిని జయప్రదంగా ఎత్తిపోయడం జరిగింది. 
ఎల్లంపల్లి జలాశయంలో ఎఫ్‌ఆర్‌ఎల్‌ వరకు నీరు చేరగానే లింక్‌ 2 
పంపుల ద్వారా మిడ్‌ మానేరుకు ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. 
లింక్‌ 2 పంపుల ద్వారా ఎల్లంపల్లి నుండి మిడ్‌ మానేరుకు, శ్రీరాంసాగర్‌ 
పునరుజ్జీవన పథకంలో బిగించిన పంపుల వెట్‌ రన్‌ కోసం వరద 
కాలువకు ఎత్తిపోయడం జరిగింది. 


మిడ్‌ మానేరులో 15 టిఎంసిల నీరు నిండిన తర్వాత డ్యాం క్రెస్ట్‌ 
గేట్లను తెరచి 10 టిఎంసిల నీటిని లోయర్‌ మానేరుకు తరలించడం 
జరిగింది. ఈ నీరంతా కాళేశ్వరం నీరే తప్ప వేరు కాదు. ప్రాజెక్టు 
రూపకల్పన ఏ లక్ష్యం కోసం జరిగిందో అది 2019 లోనే సాక్షాత్మారం 
అయ్యింది. జూలై నెలలో వానలు లేక కరువు తాండవిస్తున్నది. అయినా 
గోదావరి నది 150 కి మీ పొడవున సజీవం అయ్యింది. గోదావరి నీరు 
దిగువన మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ళ, సుందిళ్ళ 
నుంచి ఎల్లంపల్లికి ఎదురెక్కి వస్తుంటే ప్రజలు గోదావరి మాతకు జల 
నీరాజనం పట్టారు. జల భోజనాలు, జల జాతరలు నిర్వహించుకున్నారు. 
కరువు కాలంలో గోదావరి ఇట్లా ఎదురెక్కి రావడం వారికి ఒక కొత్త 
అనుభవం. ఇక గోదావరి ఎండిపోయే పరిస్థితి ఎన్నటికీ రాదు. 
మామూలుగా అక్షోబర్‌ నుంచి వర్షపాతం ఉండదు. అయితే దిగువ 
గోదావరిలో నీటి ప్రవాహాలు గణనీయంగా ఉంటాయి. కనుక వర్షాలు 


26 


లేని కాలంలో దిగువ గోదావరిలో లభ్యమయ్యే నీటిని 
మేడిగడ్డ జలాశయం నుంచి ఎత్తిపోయడం తప్పదు. అది 
కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్‌ 1 కి ఉన్న ప్రాధాన్యత. ఈ 
ప్రాధాన్యత 2019 లో గోదావరి ఎదురెక్కి వస్తున్న 
సందర్భంలోనే (ప్రజలకు అర్థం అయ్యింది. ఈ సంవత్సరం 
అది మరింత (ప్రభావశీలంగా ప్రజల అనుభవంలోకి 
వస్తున్నది. 

గతంలో ఎస్‌ఆర్‌ఎస్‌పి జలాశయంపై 18 లక్షల 
ఎకరాల మొదటి రెండో దశ ఆయకట్టు ఆధారపడేది. 
రెండో దశ ఆయకట్టుకు కాలువలు తవ్వి 15 ఏండ్లు 
అయినా నీరు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 
ఎస్‌ఆర్‌ఎస్‌పి జలాశయంపై దిగువ మానేరు వరకు ఉన్న 
ఆయకట్టు మాత్రమే ఆధాపడుతుంది. దిగువ మానేరు 
కింద ఆయకట్టుకు కాళేశ్వరం నీరు మిడ్‌ మానేరు, దిగువ 
మానేరు, కాకతీయ కాలువ ద్వారా అందుతుంది. ఇప్పుడు 
కాళేశ్వరంతో శ్రీరాంసాగర్‌ జలాశయం అనుసంధానం 
అయినందున మొదటి దశకు, రెండో దశకు నికరంగా 
నీరు అందే పరిస్టితి ఏర్పడింది. ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల 
ఆధునీకరణ సం ప్రభుత్వం రూ.2000 కోట్లు 
మంజూరు చేసి పనులని పూర్తి చేసింది. కాళేశ్వరం నీరు 
వచ్చేనాటికి ఈ కాలువల పనులు పూర్తి చేయాలని 
ప్రభుత్వం ఇంజనీర్లను ఆదేశించి పనులు పూర్తి 
చేయించింది. దిగువ మానేరు కింద కరీంనగర్‌, వరంగల్‌ 
అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, జనగామ, 
ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఆయకట్టుకు నికరంగా నీరు 
అందుతున్నది. కాళేశ్వరం రివర్స్‌ పంపింగ్‌ ద్వారా 
కాళేశ్వరం (ప్రాజెక్టులో తొలి ఫలితం ఎస్‌ఆర్‌ఎస్‌పి 
ఆయకట్టు స్థిరీకరణకే అన్న విషయం పైన ఇచ్చిన వివరణ 
ద్వారా తెలుస్తున్నది. పైన పేర్కొన్న అన్ని జిల్లాలకు ఒకేసారి 
నీరు సరఫరా అవుతుంది కనుక కాళేశ్వరం తొలి ఫలితం 
ఆయా జిల్లాలలో ఉన్న కాకతీయ కాలువ ఆయకట్టు 
రైతాంగానికి దక్కుతుంది అన్న మంత్రి ప్రకటనఅక్షరాల 
నిజం అయ్యింది. 

ఈ విషయాన్ని మంత్రి అత్యంత స్పష్టతతో, సోయితో 
ఆయా జిల్లాలకు వెళ్లినప్పుడు ప్రకటించారు. కోడి గుడ్డు 
మీద ఈకలు పీకే మేధావులు మాత్రం అందులో తప్పును 
వెదికి విమర్శించే సాహసం చేశారు. ఇప్పుడు ఎస్‌ఆర్‌ఎస్‌పి 
జలాశయం నుంచి దిగువ మానేరు దాకా కాకతీయ 
కాలువ కింద5,60,000 ఎకరాల ఆయకట్టుకు, దిగువ 
మానేరు కింద ఉన్న (శ్రీరాంసాగర్‌ మొదటి దశ ఆయకట్టు 
4 లక్షల ఎకరాలకు, రెండో దశ ఆయకట్టు 3.50 లక్షల 
ఎకరాలకు కాళేశ్వరం నీరు రెండు పంటలకు నికరంగా 
సరఫరా అవుతున్నది. కాకతీయ కాలువ రెండవ దశ 
ఆయకట్టు పరిధిలో సుమారు 600పైగా చెరువులను 
నింపడం సూర్యాపేట రైతాంగం చూశారు. (అప్పుడు 


అ ఆగస్టు 2023 


కూడా ఇవి ఎల్లంపల్లి నీళ్ళా? కాళేశ్వరం నీళ్ళా అన్న అర్థం లేని చర్చను లేవ- 
నెత్తిన ప్రబుద్ధులు ఉన్నారు.) ఇది కాళేశ్వరం వచ్చినందు వల్లనే సాధ్యం 
అవుతున్నదన్నది నిర్వివాదాంశం. దానితో పాటు వరద కాలువ ప్రిజంలో 
ఒకటిన్నర టిఎంసిల నీటిని నింపి వరద కాలువ, కాకతీయ కాలువ మధ్యలో 
ఉన్న చెరువుల కింద ఉన్న ఆయకట్టుకు వరద కాలువలో కొత్తగా ఏర్పాటు 
చేసిన తూముల ద్వారా సాగునీరు అందించడం జరుగుతున్నది. కాళేశ్వరం 
తొలి ఫలితం (శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని రైతాంగానిదే అన్నది ఇవ్వాళ 
నిర్ధందంగా రుజువయ్యింది. అంతే కాదు కరువు కాలంలో తెలంగాణ 
వ్యవసాయాన్ని ఆదుకునేది కూడా కాళేశ్వరం ప్రాజెక్టే అని ఈ ఏడు రుజువు 
కాబోతున్నది. 


కాళేశ్వరం సాధించిన ఆయకట్టు క 


* ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసినా కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీరు 
పారలేదని ఒకరు, 58 వేల ఎకరాలే అని మరొకరు వ్యాఖ్యానాలు చేస్తూనే 
ఉన్నారు. 2019 లో ప్రారంభం అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 
పొందిన ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి. 

అ అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ జలాశయాల కింద 
సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్‌, సిరిసిల్లా హుస్నాబాద్‌ 
నియోజకవర్గాల్లో 817 చెరువులు, 66 చెక్‌ డ్యాంలను 
నింపడం జరిగింది. ఈ చెరువులు, చెక్‌ డ్యాంలు, 
కాళేశ్వరం కాలువల కింద సుమారు 2,48,375 ఎకరాలు 
కొత్తగా సాగులోకి వచ్చాయి. 

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2022-23 నాటికి సుమారు 

2200 చెరువులను నింపడం జరిగింది. వీటి కింద 

సుమారు 2 లక్షల ఎకరాలు స్థిరీకరణ చెందినాయి. 

ఇక శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ 

చెందిన ఆయకట్టు 2022-23 నాటికి రెండు భంటితకు 

కలిపి 16,99,356 ఎకరాలకు చేరింది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్టంలో తెలంగాణలో పండిన వరి 

ధాన్యం ఒక కోటి మెట్రిక్‌ టన్నులు. కాళేశ్వరం నిర్మాణం 

తర్వాత వరి ధాన్యం ఉత్పత్తి ౩ కోట్ల మెట్రిక్‌ టన్నులకు 
పెరిగింది. 

* రాష్టంలో మంచినీటి చేపల ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. 2016-17 

లో 1,93,732 మెట్రిక్‌ టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది. వాటి విలువ రు. 

1356.61 కోట్లు. అది 2020-21 నాటికి 3,49,000 మెట్రిక్‌ టన్నులకు 

పెరిగింది. వాటి విలువ రు.3141 కోట్లు. నాలుగేండ్ల లోనే చేపల ఉత్పత్తి 

1,55,268 టన్నులు పెరిగింది. పెరిగిన ఉత్పత్తి విలువ 1784.39 కోట్లు, 

కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద జలాశయాల నిర్మాణం జరిగినందున, 

చెరువులు, చెక్‌ డ్యాంలు సంవత్సరం పొడుగునా నీటితో నిండి ఉండటం 
వల్లనే ఇది సాధ్యం అయ్యింది. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత భూగర్భ జలాల మట్టం ప్రాజెక్టు 

పరిధిలో సగటున 5.36 మీటర్లు పైకి లేచాయి. దీని వల్ల బోరు బావుల 

కింద వ్యవసాయం అనూహ్యంగా పుంజుకున్నది. 

గోదావరి నదిపై ఐదు బ్యారేజిలు (ఎల్లంపల్లి, సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ, 

సమ్మక్కసాగర్‌) పూర్తి అయిన కారణంగా సుమారు 200 కిమీ పొడవున 


2/ 


గోదావరి పునరుజ్జీవనం పొందింది. ఈ సజీవ 
గోదావరి ఇక ఎండిపోయే ప్రసక్తే లేదు. గోదావరి 
నదీ గర్భంలో 62.81 టిఎంసిల నిల్వ సాధ్యం 
అయ్యింది. భవిష్యత్‌లో గోదావరి తీర ప్రాంతంలో 
దేశీయ నౌకాయానానికి, పర్యాటకాభివృద్దికి 
అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. 

కాళేశ్వరం (ప్రాజెక్టులో హైదరాబాద్‌ నగరానికి 
80 టిఎంసి లు, పారిశ్రామిక అవసరాలకు 16 
టిఎంసి ల నీటి కేటాయింపులు ఉన్నాయి. 
రాబోయే 100 సంవత్సరాల వరకు హైదరాబాద్‌ 
నగరానికి నీటి కొరత ఏర్పడే సమస్యే ఉత్పన్నం 
కాదు. ప్రాజెక్టు పరిధిలో పారిశ్రామికాభివృద్ధికి 
కాళేశ్వరం భరోసా ఇస్తున్నది. అందుకే ప్రపంచ 
దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు 
పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. మొత్తంగా 
చూస్తే కాళేశ్వరం తెలంగాణ ప్రగతి రథంగా 
మారింది. 


ఇంతటి బహుళ (ప్రయోజనకారిగా ఉన్నందునే 


అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ వారు 
కాళేశ్వరం ప్రాజెక్టుకు ENndUriIng Symbal of 
Engineering Progress and Partnership 
అవార్డును ప్రధానం చేశారు. కాళేశ్వరం మీద 
విమర్శలు చేయడం అంటే సూర్యుని మీద 
ఉమ్మడం లాంటిదే. కాళేశ్వరం ఫలితాలను 
అనుభవిస్తున్న తెలంగాణ ప్రజానీకం డొల్ల 
విమర్శలను నిశితంగా గమనిస్తున్నారు. 


అ ఆగస్టు 2023 


తెలంగాణ ప్రభుత్వం తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన కవులకు దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని ప్రదానం 
చేస్తున్నది. ఇందులో భాగంగా 2023 సంవత్సరానికిగాను దాశరథి పురస్కారాన్ని సంస్కృతాంధ్ర పండితులు, ప్రముఖ కవి 
డాక్టర్‌ అయాచితం నటేశ్వర శర్మకు ప్రదానం చేసింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి 
ప్రదాన వేదికపై నిర్వహించిన దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పర్యాటక, 
సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌... ఈ పురస్కారాన్ని డాక్టర్‌ అయాచితం నటేశ్వర శర్మకు బహూకరించారు. 


ddddq కలల dasdda 


అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అనాథలు, అన్నార్తులు లేని 
కాలం, కరువు కాటకాలు లేని రోజల గురించి దాశరథి కలలు కన్నారని.. 
స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్‌ సారథ్యంలో నేడు అవి సాకారం 
అవుతున్నాయని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి 
కోసం ఉద్యమించిన దాశరథి కృష్ణమాచార్యను బంధించిన 
నిజామాబాద్‌లోని ఖిల్లా జైలును పర్యాటక కేంద్రంగా మారుస్తామని 
తెలిపారు. 

నేడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కొందరు చూడలేక 
విద్వేష ప్రచారం చేస్తున్నారని... వారికి దీటుగా కవులు, కళాకారులు రాష్ట్ర 
ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, 
సి. నారాయణరెడ్డి, కాళోజీ నారాయణ రావు వంటి మహానీయులు ఇక్కడ 
జన్మించి తెలంగాణ గడ్డకే వన్నె తెచ్చారని కొనియాడారు. అలాంటి 
వైతాళికుల జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వం ఘనంగా 
నిర్వహిస్తున్నదని స్పష్టంచేశారు. 

ప్రభుత్వ సలహాదారు దాక్టర్‌ కేవీ రమణాచారి మాట్లాడుతూ.. దాశరథి 
కృష్ణమాచార్యులు తెలంగాణకే వన్నె తెచ్చిన గొప్ప గేయ రచయిత అని 
కొనియాడారు. తెలంగాణకు అత్యంత ఆత్మీయ కవి దాశరథి 
కృష్ణమాచార్యులు అని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అభివర్ణించారు. ఫవ్‌ఆ 
కేసీఆర్‌ను కృష్ణదేవరాయలతో పోలుస్తూ పురస్మార గ్రహీత అయాచితం 
నటేశ్వరశర్మ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ 
ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, ఎమ్మెల్యే రసమయి బాల్‌కిషన్‌, అధికార 
భాషా సంఘం ఛైర్‌పర్సన్‌ మంత్రి గ్రీదేవి, తెలంగాణ సంగీత నాటక 
అకాడమీ ఛైర్మన్‌ దీపికారెడ్డి, గ్రంథాలయ పరిషత్తు ఛైర్మన్‌ అయాచితం 


28 


శీధర్‌, సంచాలకుడు దాక్టర్‌ మామిడి హరికృష్ణ తదితరులు 
పాల్గొన్నారు. 

పురస్మార (గ్రహీత డాక్టర్‌ అయాచితం నటేశ్వర శర్మ 
సంస్కృతంలో ఉత్తమ అధ్యాత్మిక సాహిత్యాన్ని సృజించారు. 
తెలుగులో ఖండకావ్యాలతో పాటు అన్ని ప్రక్రియల్లోనూ 
రచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ మాస పత్రికకు 
తెలంగాణ సుప్రభాతం అనే మకుటంతో అనేక మాసాల 
పాటు పద్యాలను అందించారు. అవి ఎంతో ప్రాచుర్యం 
పొందాయి. తెలుగులో ఖండకావ్యం “సమయ విలాసిని”. ని 
రచించారు. అయాచితం బాల్యంలోనే ఆయన తండ్రిగారు 
ఆయనను తిరుమలలోని “ఢీ వేంకటేశ్వర వేద సంస్కృత 
పాఠశాలిలో చేర్పించారు. అక్కడ గురువులు నిత్య 
వ్యవహారంలోనూ సంస్కృతంలోనే సంభాషించమని 
చెప్పడంతో సంస్కృతంపై మంచిపట్టు సాధించగలిగారు. 
అక్కడే శ్లోకాలు రాయడం నేర్చుకున్నారు. ఆదికావ్యం 
రామాయణ కావ్య రచనకు వాల్మీకి మహర్షి ఎంచుకున్న 
అనుష్టుప్‌ ఛందస్సులో వాటిని రచించారు. డాక్టరేట్‌ 
పరిశోధనకు ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యల 
హరిని ఎంచుకున్నారు. ప్రముఖ అవధాని డాక్టర్‌ 
గుమ్మన్నగారి లక్ష్మినరసింహ శర్మని స్ఫూర్తిగా తీసుకొని 
అవధాన ప్రక్రియలోకి ప్రవేశించారు. నిషిద్ధాక్షరి, సమస్య, 
వర్ణన, దత్తపది, ఛందోభాషణ, అప్రస్తుత ప్రశంస, వార 


గణితం, స్వీయ కవితాగానం ఈ అంశాలను 


అ ఆగస్టు 2023 


ఆతి నన్వారా ఎం బద్ద | దాశరనకి వంకా సమాచార భవన్‌లో బోనాల సందడి 


తెలంగాణ మహోన్నత కవి, ఉర్దూ, 
తెలుగు, ఇంగ్లీషు భాషా పండితుడు 
దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి 
సందర్భంగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర 
రావు వారి సేవలను స్మరించుకున్నారు. 
“నా తెలంగాణ కోటి రతనాల వీణ) అంటూ 
నాటి తెలంగాణ సాయుధ పోరాట 
కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన 
దాశరథి కృష్ణమాచార్యులు, తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డగా 
సీఎం కొనియాడారు. 

సాహిత్యంలోని పలు ప్రక్రియల్లో విశేష కృషి చేసి తెలుగు భాషా 
సాహిత్యాన్ని దాశరథి సుసంపన్నం చేశారని సీఎం అన్నారు. 
తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఏటా దాశరథి కృష్ణామా చార్య జయంతి 
వేడుకలను అధికారికంగా నిర్వహించడంతో పాటు, తెలుగు 
సాహిత్యంలో విశేష కృషి చేసిన కవులకు దాశరథి కృష్ణమాచార్య 
పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నదని సీఎం తెలిపారు. 2023 
సంవత్సరానికిగాను అయాచితం నటేశ్వర శర్మకు దాశరథి 
పురస్కారాన్ని ప్రకటించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. 

దాశరథి కృష్ణమాచార్యుల ఆశయాల మేరకు ముందుకు 
సాగుతున్నామని సీఎం అన్నారు. తెలంగాణను సాధించడం లోనూ, 
రాష్ట్ర ప్రగతిని కొనసాగించడంలోనూ వారి స్పూర్తి ఇమిడి వున్నదని 
సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక అస్తిత్వంతో, ప్రజలకు 
అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని 
కొనసాగిస్తున్నదని సీఎం అన్నారు. 


ఎంచుకున్నారు. అవధానంలో గొప్ప పేరు 
సంపాదించుకున్నారు. 


ప్రాత: స్మరణీయుడు దాశరథి : మంత్రి హరీశ్‌రావు 


పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ 
విముక్తి కోసం ఉద్యమించిన మహాకవి దాశరథి 
కృష్ణమాచార్యులు ప్రాత: స్మరణీయుడు అని ఆర్థిక శాఖ 
మంత్రి హరీశ్‌రావు పేర్ళొన్నారు. నా తెలంగాణ కోటి రతనాల 
వీణ అంటూ మలి దశ ఉద్యమానికి ప్రేరణనందించిన గొప్ప 
వ్యక్తి అని హరీశ్‌రావు స్మరించుకొన్నారు. తెలంగాణ ప్రజల 
కన్నీళ్లను “అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి 
ఎక్కుపెట్టారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

“నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన 
సాహిత్యంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన 
మహాకవి దాశరథి కృష్ణమాచార్య అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల 
కవిత అన్నారు. కవిగా, రచయితగా, విద్యావేత్తగా సాహిత్య 
రంగంపై చెరగని ముద్ర వేసిన తెలంగాణ సాహితీ సౌరభమని 
కొనియాడారు. 


29 


అ ఆగస్టు 2023 


తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక సంస్కృతికి బోనాల పండుగ (ప్రతీక. 
ప్రకృతితో మమేకమై జీవించే వ్యవసాయ ఆధారిత సమాజ సాంప్రదాయ 
సామూహిక తాత్వికత, బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ గడ్డమీద 
నుంచి ప్రపంచానికి ప్రదర్శితం అవుతుంది. భారతీయ సాంప్రదాయ, 
సబ్బండ వర్గాల సాంస్కృతిక వేడుకగా తెలంగాణ బోనాల పండుగ 
ప్రత్యేకతను చాటుకుంటున్నది. తమ ఆరోగ్యాలను కాపాడుతూ, పంటలను 
కాపాడుతూ, నీటి చెరువు కట్టలను కాపాడుతూ, రక్షణగా నిలుస్తూ, 
కష్టాలలో సుఖాలలో తమకు అండగా నిలబడే ప్రకృతి దేవతలను 
తరతరాలుగా కొలుస్తూ కొనసాగుతున్న ఉత్సవాల్లో బోనాల పండుగ 
ప్రముఖమైంది. 


ప్రకృతి దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ 
తదితర రూపాల్లో ఉన్న అమ్మవారికి ఆషాఢ మాసమంతా 
బోనాలు సమర్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరుపు 
కుంటారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రాష్ట్ర 
ప్రజలంతా ఎంతో సంతోషంగా బోనాల పండుగను 
జరుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటేలా 
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బోనాల పండుగను రాష్ట్ర 
ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. గోల్కొండ జగదాంబ 
మహంకాళి బోనాలతో జూన్‌ 22వ తారీఖున 
ప్రారంభమైన బోనాల పండుగ వేడుకలు జూలై 17 
తారీఖుతో ముగిశాయి. 


తొలుత గోల్మొండ జగదాంబ మహంకాళి దేవాలయంలో 
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 
ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ 
రెడ్డి అమ్మవారికి పట్టువస్తాలు సమర్పించారు. బోనాల 
పండుగ ప్రారంభం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో 
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలంతా సుఖ 
సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ 
ప్రార్థించారు. సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి 
అమ్మవారి దేవాలయం బోనాల ఉత్సవంలో స్వయంగా 


90 * ఆగస్టు 2023 


ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు 
వస్తాలు సమర్పించారు. బోనాల వేడుకల్లో భాగంగా ఉజ్జయిని మహంకాళి 
దేవాలయంలో జోగిని స్వర్ణలత రంగం (భవిష్యవాణి) వినిపించారు. 
మహంకాళి దేవాలయం, అసంజిమండి, అక్కన్న మాదన్న దేవాలయాల్లో 
కర్ణాటకలోని దావనగిరి నుంచి తెప్పించిన ఏనుగు అంబారీతో ఊరేగింపును 
నిర్వహించారు. బోనాల సందర్భంగా ప్రభుత్వం 28 దేవాలయాల్లో కొలువైన 
అమ్మవార్లకు రూ. 5 లక్షలు వెచ్చించి పట్టువస్తాలు సమర్పించింది. 

ఆషాఢం చివరి రోజు జనపదాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల 
పూనకాలు, డప్పు చప్పుళ్లు, మహిళల కోలాటాలతో తెలంగాణ వ్యాప్తంగా 
బోనాల పండుగ హోరెత్తింది. అమ్మవారి ఆలయాలన్నీ ఆడపడుచుల బోనాలతో 
కొత్త శోభను సంతరించుకున్నాయి. మహిళలు కుటుంబసమేతంగా భక్తితో 
తమ ఇండ్ల నుంచి బయలుదేరి అమ్మవారికి మొక్కి బోనం సమర్పించారు. 

ఓల్డ్‌ సిటీలోని చారిత్రక లాల్‌ దర్వాజ సింహవాహిని మహంకాళి 
ఆలయంలో అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ 
పట్టువస్తాలు సమర్పించారు. అమ్మవారి ప్రతిమను అంబారీపై ఊరేగించారు. 
తెల్లవారు జాము నుంచే భారీ సంఖ్యలో భక్తులతో పాటు మంత్రులు, 
ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. 

బాలాపూర్‌ నుండి మూసీ నది వరకు జరిగే ఆఖరి రోజు ఘటాల 
ఉత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. పాతబస్తీలోని లాల్‌ దర్వాజ, 
అక్కన్నమాదన్న, సబ్టీమండి, మీరాలం మండి, చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఉప్పుగూడ 
మహంకాళి, భరతమాత, హరిబౌలి, బంగారు మైసమ్మ, నాంపల్లిలోని ఏడు 
గుళ్లు, గౌలిగూడ, కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ ఆలయాల్లో బోనాల వేడుకలు 
అంగరంగ వైభవంగా జరిగాయి. 

రాష్ట్రవ్యాప్తంగా బోనాల పండుగను ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం 
రూ. 15 కోట్లను కేటాయించింది. హైదరాబాద్‌ లోని 1078 దేవాలయాలకు, 
సికింద్రాబాద్‌ లో 1076, రంగారెడ్డి జిల్లాలో 364, మేడ్చల్‌ మల్కాజిగిరి 
జిల్లాలో 528.... మొత్తం 3086 దేవాలయాలకు మరమ్మతులు, రంగులు, 
విద్యుత్‌ అలంకరణ కోసం ఈ నిధులను ఖర్చు చేశారు. 

అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్చర్‌, 
టూరిజం, ఐ అండ్‌ పీఆర్‌, ఆర్మియాలజి, జీహెచ్‌ఎంసీ, సివరేజి బోర్డు, 


ఎలకిక్‌, దేవాదాయ శాఖ, ఆర్‌ అండ్‌ బి, ట్రాన్స్‌ 
కో, హెచ్‌ఎం డబ్ల్యు ఎస్‌ ఎస్‌ బి, సివిల్‌ సప్లెస్‌, 
టిఎస్‌ ఆర్టీసి, రైల్వే, పోలీస్‌ శాఖలు సమన్వయంతో 
పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా 
తగిన ఏర్పాట్లను చేశారు. దేవాలయాలను చక్కగా 
అలంకరించారు. 

తెలంగాణ పోలీస్‌, షీ టీమ్స్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ 
ఫోర్స్‌తో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. 
బోనాలు సమర్పించేందుకు మహిళా భక్తులకు ప్రత్యేక 
క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 
సబ్బండవర్ణాలు _ పెద్దఎత్తున తరలిరావడంతో 
అమ్మవారి ఆలయాలు కిక్కిరిసిపోయాయి. 


© ఆగస్టు 2023 


చీకటి నుంచి వెలుగులోకి... 


- వై. వెంకటేశ్వర్లు 


తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను 

నెరవేర్చిన విద్యుత్‌ రంగం. 

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు 
దార్భనికత, పాలనా దక్షతకు నిదర్శనం 
సుస్థిర అభివృద్ధికి ఊతంగా నిలుస్తున్న 
నాణ్యమైన విద్యుత్‌ సరఫరా వ్యవస్థ. 

నాడు నిత్య కోతలు... నేడు అన్ని రంగాలకు 
నిరంతర నాణ్యమైన విద్యుత్‌ వెలుగులు 
రూ.97,321 కోట్లతో విద్యుత్‌ ఉత్పత్తి, 
సరఫరా, పంపిణీ వ్యవస్థల పటిష్టం. 


తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ముఖ్యమంత్రి 

కే. చంద్రశేఖర రావు ప్రధానంగా విద్యుత్‌ రంగంపై దృష్టి సారించారు. 
ఆయన చేసిన విశేష కృషి ఫలితంగా అంధకారంలో మగ్గిపోతున్న 
తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ రంగం అనతికాలంలోనే రాష్ట్రానికి వెలుగులు 
విరజిమ్మడం ప్రారంభించింది. నేడు దేశంలోనే 24 గంటలు విద్యుత్‌ 
సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 


2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల 
విద్యుత్‌ డిమాండ్‌ లోటు వుండేది. 60 ఏండ్ల సమైక్య పాలనలో వివక్షా 
పూరితంగా మన బొగ్గు, నీటిని అక్రమంగా తరలించి ఇతర ప్రాంతాల్లో 
విద్యుత్‌ ప్లాంట్లు నిర్మించారు. తెలంగాణ ఏర్పడే నాటికి 7778 మెగావాట్ల 
మేరకే ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ల నిర్మాణం జరిగింది. 
తలసరి విద్యుత్‌ వినియోగం 1196 కిలోవాట్‌లు మాత్రమే ఉండేది. 
డిమాండుకు తగ్గట్టుగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, లైన్ల నిర్మాణం చేపట్టలేదు. 
అరకొర కరెంటుతో నిత్యం వ్యవసాయ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపో 
వడం వలన ఎండిన పంటలతో రైతులు రోడ్డెక్కారు. విద్యుత్‌ కోతలతో 
వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. పవర్‌ 
హాలిడేస్‌తో పరిశ్రమలు మూతపడ్డాయి. దీనితో మనుగడకొరకు రైతులు, 
శ్రామికులు వలసబాట పట్టారు. ఇది ఒకప్పటి దుస్థితి. 

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు దార్శనికత, పాలనా దక్షతకు గత 
9 సంవత్సరాల స్వల్ప కాలంలో విద్యుత్‌ రంగం సాధించిన ప్రగతే 
నిదర్శనంగా నిలుస్తోంది. పూర్తిగా నిర్లక్ష్యం, వివక్షతకు గురైన విద్యుత్‌ 
ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను విస్తరించి, పటిష్టపరిచేందుకు 
రూ.97,321 కోట్లను ఈ 9 ఏండ్లలో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. 


32 


విద్యుత్‌ ఉత్పత్తి సామర్ద్యాన్ని 7,778 మెగావాట్ల నుండి 
18,567 మెగావాట్లకి పెంచడం జరిగింది. 

9 ఏండ్లలో అదనంగా 10,789 మెగావాట్ల విద్యుత్‌ 
ఉత్పత్తి సామర్ధ్యం పెరిగింది. థర్మల్‌లో 5,156 మెగావాట్ల 
ఉత్పత్తి సామర్ధ్యం, సోలార్‌ విద్యుత్‌లో 5,278 మెగావాట్ల 
ఉత్పత్తి సామర్థ్యాన్ని అదనంగా పెంచడం జరిగింది. 
సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన 600 మెగావాట్ల 
సామర్థ్యం గల కాకతీయ థర్మల్‌ పుల్‌ స్టేషన్‌, 6x40 
మెగావాట్లు లోయర్‌ జూరాల. 4౫౩0 మెగావాట్లు 
పులిచింతల జలవిద్యుత్‌ కేంద్రాలను యుద్ధ ప్రాదిపదికన 
ప్రభుత్వం పూర్తి చేయించింది. దేశంలోనే రికార్డు 
సమయం 48 నెలల్లో కెటిపిఎస్‌, 7వ దశలో 800 
ఎండబ్యు సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ కేంద్రాన్ని నిర్మించింది. 
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ రంగంలో నల్గొండ జిల్లా 
దామరచర్లలో రూ.34,400 కోట్ల పెట్టబడితో 5౫500 
మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి విద్యుత్‌ 
కేంద్రం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 
2023 చివరినాటికి మొదటి యూనిట్‌లో ఉత్పత్తి 
అందుబాటులోకి రానున్నది. 

సాధించిన ఉత్పత్తి సామర్ధ్యాన్ని విద్యుత్‌ సరఫరా, 
పంపిణీ వ్యవస్థలను ప్రభుత్వం పటిష్ట పరిచింది. 
పరిమితంగా ఉన్న 400కెవి, 200కెవి, 132 కెవి విద్యుత్‌ 
ట్రాన్స్‌ఫార్మార్లతో పాటు హై టెన్షన్‌ లైన్ల పొడవును 
గణనీయంగా పెంచింది. విద్యుత్‌ సరఫరా వ్యవస్థ 
సామర్ధ్యాన్ని 89,345 మెగావాట్లకు పెంచడం జరిగింది. 


అ ఆగస్టు 2023 


33కెవి, 11కెవి సబ్‌ స్టేషన్లుతో పాటులో టెన్షన్‌ 
విద్యుత్‌ పంపిణీ లైన్ల ను భారీగా విస్తరించారు. 
అన్ని రంగాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్‌ 
సరఫరాకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉ 
పయోగించి రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ ను 
అభివృద్ధి చేసి దేశంలో అత్యుత్తమ విద్యుత్‌ 
సరఫరా వ్యవస్థ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ 
గుర్తింపు పొందింది. ఇటువంటి వ్యవస్థ ఉ 
౦దడడం వలన 2028 మార్చిలో 15,497 
మెగావాట్లకు చేరిన అత్యధిక విద్యుత్‌ 
డిమాండును సైతం తట్టుకోవడం జరిగింది. 
గ్రిడ్‌ విఫలమైన సందర్భాల్లో కూడా హైదరాబాద్‌ 
నగరానికి విద్యుత్‌ సరఫరా లో అంతరాలను 
అధిగమించుటకు ఐలాండ్‌ వ్యవస్థను ఏర్పాటు 
చేయడం జరిగింది. అంతే కాకుండా 
హైదరాబాద్‌ మహా నగరంలో విద్యుత్‌ 
అంతరాయాలు నివారించుటకు 400 కెవి, 
220కెవి, 132 కెవి స్థాయిలలో ఆధునిక “రింగ్‌ 
మెయిన్‌ సిస్టమ్స్‌” ను నెలకొల్పారు. 

నిరంతర నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తో 
తెలంగాణ వ్యవసాయ రంగం లో స్వర్ణయుగం 
ఆవిర్భవించింది. ఈ 9 ఏండ్ల కాలంలో 8.46 
లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను అదనంగా 
ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో 2014 
నాటికి 19.03 లక్షలు ఉన్న వ్యవసాయ విద్యుత్‌ 
కనెక్షన్లు సంఖ్య 27.49 లక్షలకు పెరిగింది. 
అన్ని రంగాలకు కలిపి అదనంగా 67 లక్షల 
విద్యుత్‌ సరఫరా కనెక్షన్లు ఇవ్వటం జరిగింది. 
దీనితో మొత్తం విద్యుత్‌ కనెక్షన్లు సంఖ్య 1 కోటి 
78 లక్షలకు పెరిగాయి. 

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జీవనాడి లాంటి 
విద్యుత్‌ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 
పటిష్టమైన చర్యలు చేపట్టింది. 60 ఏండ్ల సమైక్య 
పాలనలో జరిగిన వివక్షకు చరమగీతం పడింది. 
విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, సబ్‌ స్టేషన్లు, సరఫరా 
లైన్ల నిర్మాణంతో తలసరి విద్యుత్‌ వినియోగంలో 
జాతీయ సగటు (1255 యూనిట్ల) కంటే 70 
శాతం ఎక్కువతో 2140 యూనిట్ల సగటుతో 
తెలంగాణ రాష్టం దూసుకుపోతున్నది. 

మన వనరులు... మన పాలన.. 
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు దార్శనికత 
పాలన కు విద్యుత్‌ రంగంలో సాధించిన (ప్రగతి 
తార్మాణంగా నిలుస్తుంది. 


ఆధిపత్యాల అవమానాల పోరులో ఆత్మగౌరవానికై నేలకొరిగిన ధృవతారాల్లారా ! 
మీకు తంగేడు పూలవందనాలు ! 

భవిష్యత్‌ ను ఉద్యమానికి అంకితంచేసి పోలీసుల కాల్పుల్లో కన్నుమూసిన వీరులారా! 
మీకు పాటల దండాలు! 


సామూహిక స్వప్నం కోసం ఒంటిని నిప్పుచేసి అహుతైన అమరులారా 
మీకు సాహిత్య సమ్మేళన వందనాలు 

సామాజిక న్యాయనికై నేలకొరిగిన త్యాగధనులారా మీకు పరిపరి దండాలు 
స్వాతంత్ర్యం కోసం సమిధలైన తల్లులారా మీకు శనార్జులు 


ఓ అమ్మలారా !నాయినలారా ! 

మీ బలిదానాలను కోరుకున్న సమాజం కానేకాదు 

మీది ఆదర్శమైన త్యాగమని కీర్తించే సమాజంకాదు 

మీ గెలుపుల్ని నవ్వుల్నీ కోరుకున్న సమాజం/ మీరు సకల శిఖరాలైతే తలెత్తుకొని 
చరిత్రను నిర్మించే కవి సమాజం / మీ ఆశయాలను నిలబెట్టే హరిత సమాజం 


ఒప్పందాల కత్తులతో కుతికెలు కోసి/ మాటతప్పిన నాలుకలు 
మోసాల చేతలు మొండిచేతులు/ నియ్యతులేని పాలనలే 
మిమ్మల అగ్నికి అహుతి చేసినయి 

ఏకాలం ఏ యుద్ధంలో ఏ తల్లికి లేని గర్భశోకం తల్లి తెలంగాణది 


మలిదశ ఉద్యమ రచ్చకట్ట జలద్భశ్యం 

ఆలోచనలు ఆశయాలు ప్రణాళికల పురిటిశాల 
తెలంగాణ తల్లికి ముగ్గుపోసిన తలం 

కళ్ళుమండిన కుట్రదారుల పన్నాగాలు తెలంగాణ 
కార్యాలయాన్ని గెంటేసిన కోస్తా పెత్తనాల కండకావరాలు 
కన్నీటి దృశ్యమైన జలద్భశ్యం కాడ 


రాలిన పూల సాక్షిగా / స్వరాష్ట్ర దశాబ్ది ఉత్సవంలో 

అమర ధ్వజమై అఖండ దీపమై అమర ప్రదీపమై అవనివెలుగైన కాంతి దీపికకు 
తెలంగాణ చేతులెత్తి నివాళులర్పిస్తున్నది 

యుగయుగాల త్యాగాలమదిలో / మా గుండెలనిండా అమరజ్యోతి 


మా బిడ్డలారా! మీరక్త తర్పణాలే బతుకమ్మ శిఖరాగ్ర వెలుగుపూలు 
వెనుతిరుగని మీదైర్య సాహసాలే అలుగు దుంకుతున్న చెరువులు 
మీ అగ్ని ఆలింగనాలే అలాయిబలాయిలు 

మా తండ్రులారా ! మీకు వేలవేల పబ్బతులు 


మా త్యాగధనులారా ! 
ఏ పక్షుల్ని చూసినా మీ బంగారు రూపాలే కనిపిస్తున్నాయి 
ఏ ఆకుపచ్చ పంటలను చూసినా / మీరెత్తిన పిడికిళ్ళే అగుపడుతున్నయి 
మీరెదురుచూసిన కలలే కరెంట్‌ వెలుగులై కాంతినిస్తున్నాయి 
మీ చిరునవ్వులే మా ఇంటింటా బోనాలు 
- వనపట్ల సుబ్బయ్య 


33 


అ ఆగస్టు 2023 


జ్‌ స్య 


కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది 


దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో 
అటువంటి పరిస్థితి రానీయకుండా కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, 
రిజర్వాయర్లలో నీటి నిల్వలుండేలా యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అధికారులను 
ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వర్షపాతం, ప్రాణహిత తదితర నదుల్లో ప్రవహిస్తున్న నీటి లభ్యత, రాష్ట్రంలోని రిజర్వాయర్లలోని 


వాసనా a 


నీటి నిల్వలు, ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్‌ డిమాండు తదితర పరిస్థితులపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర 


రావు డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 


రాష్ట్రంలో తాగునీరు, సాగునీటికి లోటు రానీయకుండా చర్యలు 
చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి లభ్యత వివరాలను 
సీఎంకు ఆయా శాఖల ఉన్నతాధికారులు వివరించారు. రాష్ట్రంలో 
తాగునీటికి ప్రాధాన్యతనిచ్చి గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని 
రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని, ఈ దిశగా 
ఇరిగేషన్‌ శాఖ, విద్యుత్‌ శాఖ సమన్వయంతో పనిచేయాలని, చుక్క చుక్క 
ఒడిసిపట్టి, (ప్రజలకు నీటిని అందించాలని సీఎం అధికారులకు 
సూచించారు. అదే సందర్భంలో ప్రాణహిత ద్వారా చేరుకుంటున్న 
జలాలను ఎప్పటికప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల ద్వారా 
ఎత్తిపోస్తూ, మిడ్‌ మానేర్‌ ను నింపాలని అన్నారు. అక్కడి నుంచి లోయర్‌ 
మానేర్‌ డ్యాంకు సగం నీళ్ళను, పునరుజ్జీవన వరద కాలువ ద్వారా 
ఎస్సారెస్పీకి సగం నీళ్ళను ఎత్తిపోయాలన్నారు. తద్వారా అటు కాళేశ్వరం 
చివరి ఆయకట్టు సూర్యపేట దాకా, ఇటు ఎస్సారెస్పీ ఆయకట్టుకు 
సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను 
ఆదేశించారు. 

అదే సందర్భంలో ఇప్పటికే కురిసిన వానలకు పత్తి, తదితర విత్తనాలు 
వేసిన ప్రాంతాల్లో, వర్షాభావ పరిస్థితుల్లో మొలకలెత్తకుండా ఎండిపోయిన 
నేపథ్యంలో తిరిగి రైతులు విత్తుకునే పరిస్థితులున్నాయని, అటువంటి 
పరిస్థితుల్లో విత్తనాలు, ఎరువులు తిరిగి అందించగలిగే విధంగా “కంటిన్‌ 
జెన్సీ షాన్‌” సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సీఎం 
స్పష్టం చేశారు. ఈ దిశగా ప్రతి రోజు మినిట్‌ టు మినిట్‌ రిపోర్టును 
సీఎం కార్యాలయానికి ప్రతి రోజు ఉదయాన్నే అందజేయాలని, ఇరిగేషన్‌ 
శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్‌ శాఖ, పంచాయతీరాజ్‌ శాఖల నుంచి 


34 


వ్యవసాయం, తాగునీరు, సాగునీరు పంపిణీకి 
సంబంధించి వస్తున్న రిపోర్టులను అనుసరించి సీఎం 
కార్యాలయం సంబంధిత ప్రాంతాల మంక్రులు, ప్రజా 
ప్రతినిధులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ, అప్రమత్తం 
చేస్తుందనీ, తద్వారా ఎటువంటి సమస్య తలెత్తకుండా 
సమన్వయం చేస్తామని సీఎం తెలిపారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ “కాళేశ్వరం 
విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి 
ఎంతగా కష్టపడ్డారో అదే స్థాయిలో ప్రాణహిత, గోదావరి 
ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తూ రాష్ట్రంలో 
తాగునీటికి, సాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా 
చూసుకోవాల్సిన గురుతర బాధ్యత ఇరిగేషన్‌, విద్యుత్‌, 
వ్యవసాయ శాఖ అధికారుల మీద ఉన్నది. ఇన్ని రోజులు 
ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు. ఇది ఇరిగేషన్‌ శాఖకు టెస్టింగ్‌ 
టైం” అని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. 

“ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలో లాగా 
ఆలోచిస్తే కుదరదు. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు 
కట్టుకున్నాం. తాగునీరు, సాగునీటి అవసరాలకు 
సమృద్ధిగా నీరు అందుతున్నది. ఇట్లాంటి సందర్భాలు 
వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన 
అవసరం ఉన్నది. సంక్షోభ సమయంలోనే మనం పంటలు 
పండించి చూపించాలి. అప్పుడే మనం సిపాయిలం. అన్ని 
వ్యవస్థలు సమన్వయం చేసుకుంటూ, ఎవరి పని వారు 


అ ఆగస్టు 2023 


మర్థవంతంగా నిర్వహిస్తూ, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. మీ 
రిజ్ఞానాన్ని అంతా పెట్టి ప్రజల కోసం పనిచేయాలి. ఈ పరిస్థితిని 
సవాలుగా తీసుకోవాలి. ఈ ఒక్క సంవత్సరం అనుభవం భవిష్యత్‌ 
తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుంది. ఎక్కడి ఈఎన్సీలు అక్కడే 
ఉండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నీరు 
అందించడమే లక్ష్యంగా నిరంతరం ఏకాగ్రతతో పనిచేయాలి. ఇందుకు 
అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలి. "అని సీఎం స్పష్టం చేశారు. 

తాగునీటి అవసరాల కోసం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి 
నిల్వలను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ తాగునీటి సమస్య రాకుండా 
చూసుకోవాలని మిషన్‌ భగీరథ ఈఎన్సీని సీఎం ఆదేశించారు. కాగా 
ఉదయ సముద్రం, కోయిల్‌ సాగర్‌ రిజర్వాయర్లలో కొంత నీటి ఎద్దడి 
ఉన్నదని, వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం స్పష్టం 
చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్‌ నిర్వహణను 
(ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు కాకుండా, ప్రభుత్వరంగ సంస్థ అయిన జెన్‌ కో 
కు ఇచ్చేలా విధివిధానాలు ఖరారు కోసం చర్యలు చేపట్టాలని ఇరిగేషన్‌ 
అధికారులను సీఎం ఆదేశించారు. 

పాలేరు రిజర్వాయర్‌ కు నాగార్జున సాగర్‌ నుంచి నీరు వచ్చే 
అవకాశాలు ప్రస్తుతం లేనందున, బయ్యన్నవాగు నుంచి నీటిని 
సందర్భానుసారం పాలేరుకు వదిలేలా చర్యలు చేపట్టాలని సీఎం 
అధికారులకు సూచించారు. 

“ఎగువ గోదావరి నుంచి నీరు రాకున్నా, ప్రాణహిత ద్వారా నీరు 
మేడిగడ్డ రిజర్వాయర్‌కు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ 
నేపథ్యంలో ప్రతి రోజు 1 టిఎంసి నీటిని మేడిగడ్డ నుంచి అన్నారం, 
అక్కడి నుంచి సుందిళ్ళకు ఎత్తిపోసేలా మోటార్లను నిరంతరాయంగా, 
24 గంటలు నడిపిస్తూనే ఉండాలి. సుందిళ్ళ నుంచి అంతే నీటిని మిడ్‌ 
మానేరు తరలించాలి. అక్కడి నుంచి సగం నీటిని లోయర్‌ మానేరుకు, 
సగం నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలి. తద్వారా 
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తుంగతుర్తి మీదుగా సూర్యపేటలోని చివరి 
ఆయకట్టు చిన సీతారాం తండా దాకా సాగునీరు అందేలా పకడ్బందీ 
చర్యలు చెపట్టాలి” అని సీఎం అన్నారు. 

“ఎత్తిపోతలకు సరిపోయే విద్యుత్‌ ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ 
ఇరిగేషన్‌ శాఖ, విద్యుత్‌ శాఖ సమన్వయం చేసుకోవాలి” అని ష్‌ం 
ఆదేశించారు. 

కష్టకాలంలో నీటిని వినియోగించుకోవడంలో రాష్ట ప్రజలు, 
రైతాంగం జాగ్రత్తలు వహించాలని, నీటిని జాగ్రత్తగా వినియోగించు 
కోవాలని అందుకు వ్యవసాయశాఖ, ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్ల సూచనలు, 
సలహాలు పాటిస్తూ పంటలు పండించుకోవాలని రైతులకు, ప్రజలకు 
సీఎం పిలుపునిచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్ర రైతాంగాన్ని 
వ్యవసాయాన్ని కాబూతుకవడు. (పరి లక్ష్యంగా నిర్ణయాలు 
తీసుకుంటామని సీఎం పునరుద్దాటించారు. 


es as 


న 


క్‌ 


మైనారిటీలకూ 
లక్ష సాయం 


రాష్ట్రంలోని బిసిలకు అందిస్తున్న తరహాలోనే 
మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక 
సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలనే 
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు నిర్ణయం మేరకు, 
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 
తద్వారా మైనారిటీల ఆర్దిక స్వావలంబన దిశగా 
దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని 
రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. 


ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 
కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే 
దార్భనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని 
అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల 
పేదలకు ప్రభుత్వం తోడ్చాటునందిస్తున్నదన్నారు. 
మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర 
ప్రభుత్వం కట్టుబడి వున్నదని సీఎం 
పునరుద్దాటించారు. విద్య, ఉపాధి సహా పలు 
రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ 
మైనార్జీల్లోని పేదరికాన్ని వెనుకబాటును 
తొలగించేందుకు కృషి కొనసాగుతున్నదన్నారు. ఈ 
దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన 
కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తున్నదని సీఎం 
అన్నారు. 

భిన్న సంస్కృతులను, విభిన్న మత, ఆచార, 
సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో 
గంగా జమునా తెహజీబ్‌ ను కాపాడే ప్రక్రియ 
కొనసాగుతూనే వుంటుందని సీఎం స్పష్టం చేశారు. 


అ ఆగస్టు 2023 


ప్రపంచస్థాయి నాణ్యత మన సొంతం 


తెలంగాణ రాష్ట్రం, దేశీయ జెషధ ఉత్పత్తిలో 40 శాతం, ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మూడింట ఒక వంతు వాటా 
కలిగి ఉన్నదని రాష్ట్ర మున్సిపల్‌, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. లైఫ్‌ సైన్సెస్‌ 
రంగంలో దేశంలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఇప్పుడు వైద్య పరికరాల ఉత్పత్తిలోనూ తనకు సాటిలేదని 
నిరూపించుకుంటున్నదని పేర్కొన్నారు. 


రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ రంగంలో మరో కీలక 
ముందడుగు పడింది. సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఇక్కడ 
తయారవుతున్న వైద్య పరికరాల పనితీరును పరీక్షించేందుకు ఉద్దేశించి 
రాష్ట ప్రభుత్వం, అననని సర్టిఫైడ్‌ సౌకర్యాలున్న ఆరు ప్రముఖ సంస్థలతో 
ఉత్పత్తి పరీక్షలు, ప్రొటోటెపింగ్‌ సేవలు, ప్రొడక్ట్‌ టెస్టింగ్‌కు సంబంధించిన 
సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. మెడ్‌టెక్‌ సెక్టార్‌లో 
ఉత్పత్తి పరీక్షలకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు 
చేయడం.. అలాగే, ప్రపంచస్థాయి 'మేడ్‌ ఇన్‌ తెలంగాణ” ఉత్పత్తులను 
ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉన్నదని కేటీఆర్‌ అన్నారు. దీనిద్వారా 
తెలంగాణ మెడ్‌టెక్‌ రంగం మరో కీలక మైలురాయిని అధిగమించిందని 
చెప్పారు. హ్యూవెల్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్‌, బ్లూ సెమీ 
కంపెనీల ఉత్పత్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవని, ఇవి తెలంగాణలో 
తయారు కావడం గర్వకారణమని పేర్కొన్నారు. 

ర రాద నిర్వహించిన బయో ఏషియా సదస్సులో మెడ్‌టెక్‌ 
సీఈవోల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో నిర్ణయించిన మేరకు ఈ ఒప్పందం 
జరిగింది. సిరంజీల నుంచి ఇంప్లాంట్‌లు, ఎంఆర్‌ఐ స్మానర్ల వరకు వైద్య 
పరికరాలు ఎంతో సంక్షిష్టమైన సాంకేతికతను కలిగి ఉంటాయి. 
వినియోగంలో ఇవి కచ్చితమైన ఫలితాలను సూచించడం ఎంతో కీలకం. 
ఈ నేపథ్యంలో ఉత్పత్తి పరీక్షల సేవలు అందుబాటులోకి రావడం కీలక 
ముందడుగుగా పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఒప్పందం అనంతరం 


36 


మంత్రి కేటీఆర్‌ మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌లో తయారైన 
హ్యూవెల్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఈఎంపీఈ డయాగ్నస్టిక్స్‌, బ్లూ 
సెమీ కంపెనీల ఉత్పత్తులను ఆవిష్కరించారు. 

ప్రపంచస్థాయి వైద్య పరికరాల తయారీకి రాష్టం 
కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన నేపథ్యంలో పరికరాల నాణ్యతలో 
ఈ ఒప్పందం గొప్ప మార్పుగా పరిశ్రమ వర్గాలు 
పేర్కొంటున్నాయని తెలిపారు. మరోవైపు తాజాగా మరో 
మూడు కంపెనీలు తమ ప్రపంచస్థాయి ఉత్పత్తులను 
హైదరాబాద్‌లో ఆవిష్మరించాయన్నారు. ప్రపంచ వైద్య 
పరికరాల రంగంలో “మేడ్‌ ఇన్‌ తెలంగాణి (బ్రాండ్‌ 
దూసుకుపోతుండటం సంతోషంగా ఉన్నదని మంత్రి 
కేటీఆర్‌ పేర్కొన్నారు. 


మెడికల్‌ డివైజ్‌ పార్కు 

రాష్ట్ర ప్రభుత్వం సుల్తాన్‌పూర్‌లో మెడికల్‌ డివైజెస్‌ 
పార్క్‌ను నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ 
ప్రపంచస్థాయి నాణ్యతతో వైద్య పరికరాలు ఉత్పత్తి 
అవుతున్నాయి. 2017లో ప్రారంభమైన ఈ పార్క్‌. 
రూ.1,500 కోట్ల పెట్టుబడులు, 7,000 ప్రత్యక్ష 
ఉద్యోగాలతో దేశంలో అతిపెద్ద మెడికల్‌ డివైజెస్‌ క్షస్టర్‌గా 
అవతరించింది. కంపెనీలకు అవసరమైన ఉత్పత్తి పరీక్ష 


అ ఆగస్టు 2023 


(టెస్టింగ్స్‌)ల సేవలతోపాటు మార్కెట్‌ అవసరాలకు 
తగ్గట్టు వినూత్న ఉత్పత్తుల అభివృద్ధికి ఎండ్‌-టు- 
ఎండ్‌ ఎకోసిస్టం ఏర్పాటు ద్వారా మేక్‌ ఇన్‌ 
ఇండియాను ఇన్నోవేట్‌ ఇన్‌ ఇండియాగా 
విస్తరించడానికి ఈ పార్క్‌ సిద్ధమైంది. 

హైదరాబాద్‌లోని అనేక కంపెనీలు, స్టార్టప్‌లు 
3డీ-ప్రింటెడ్‌ బయోనిక్‌ ఆర్క్‌, ఇమేజింగ్‌ సిస్టమ్స్‌, 
డిజిటల్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌, మొబైల్‌ డయాలసిస్‌ 
యూనిట్లు, ఇంప్లాంట్స్‌ వంటి అడ్వాన్స్‌ వైద్య 
పరికరాలను రూపొందించడంపై దృష్టి కేంద్రీక 
రించాయి. ఆర్‌సీసీ లేబరేటరీస్‌, టీ-వర్చ్‌, 
పాలమూర్‌ బయోసైన్సెస్‌, విమ్టా ల్యాబ్స్‌, 
ఈసీఐఎల్‌, వివో బయోటెక్‌ వంటి కంపెనీలు 
రకరకాల సేవలు అందిస్తున్నాయి. 


ఈ కంపెనీ మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌లో ఇన్విట్రో 
డయాగ్నస్టిక్స్‌, రియాజెంట్‌లలో రెండు పాయింట్‌ 
ఆఫ్‌ కేర్‌ టెస్టింగ్‌ (పీవోసీటీ) పరికరాలను అభివృద్ధి 
ఇపంది. ఏపభ రకాల అంటువ్యాధులను ఈ 
పరికరాల ద్వారా సులభంగా గుర్తించే వీలుంటుంది. 
కంపెనీకి వివిధ రకాల డయాగ్నప్టిక్‌ కిట్ల తయారీకి 
సంబంధించి 20 రకాల లైసెన్సులు ఉన్నాయి 


ఈ కంపెనీని జీనోమ్‌ వ్యాలీలో రూ.25 కోట్ల 
పెట్టుబడితో నెలకొల్పారు. నెలకు రెండు మిలియన్ల 
క్షయవ్యాధి నిర్ధారణ కిట్లను ఉత్పత్తి చేసే లక్ష్యంతో 
తెచ్చారు. టీబీతోపాటు దాని యాంటీబయాటిక్‌ 
నిరోధకతను గుర్తించేందుకు కచ్చితమైన, 
సులభమైన, వేగవంతమైన, చవకైన డయాగ్నస్టిక్‌ 
టెస్ట్‌ కిట్లను అభివృద్ధి చేసింది. 


టీ-హబ్‌ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ 
ఈవైవీఏ పరికరాన్ని ఆవిష్కరించింది. ఈ పరికరం 
స్పర్శ ద్వారా 60 సెకన్లలోనే నాన్‌-ఇన్వాసిస్‌ బ్లడ్‌ 
గ్లూకోజ్‌సహా రోగి రక్తంలోని ఆరు కీలక అంశాలను 
గుర్తిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌, రక్తపోటు, హృదయ 
స్పందన రేటు, ఈసీజీ, ఆక్సిజన్‌ స్థాయి, 
హెచ్‌బీఏ1సీ తదితరవాటిని కొలిచేందుకు 
రూపొందించారు. 


పంటనష్ట పరిహారం 


రాష్టంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 
27 వరకు కురిసిన వర్షాలతో చేతికొచ్చిన పంటలను రైతులకు దూరం 
చేశాయి. రైతుల బాధలు గమనించిన సీఎం కేసీఆర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో 
పర్యటించి రైతులకు థైర్యం చెప్పారు. దీంతోపాటు ఎకరాకు రూ.10 వేల 
ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి ఆ 
రైతులకు పరిహారాన్ని అందించాలని ఆదేశించారు. 

పంటనష్టంపై సర్వే చేసిన వ్యవసాయశాఖ రాష్ట్రవ్యాప్తంగా 2.79 లక్షల 
మంది రైతులకు సంబంధించిన 3.04 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు 
గుర్తించారు. దీనికి అనుగుణంగా ఎకరాకు రూ. 10 వేల చొప్పున రూ.304.61 
కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిహారం 
నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అంతకు ముందు మార్చి 17 
నుంచి 21 వరకు కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల 
మంది రైతులకు చెందిన 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 
ఇప్పటికే రూ. 151.64 కోట్ల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 
జమచేసింది. ఈ విధంగా ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రెండు విడతల్లో 
కురిసిన భారీ అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.56 లక్షల ఎకరాల్లో 
పంట నష్టం జరిగినట్టు రాష్ట వ్యవసాయశాఖ తేల్చింది. ఎకరాకు రూ.10 
వేల చొప్పున ప్రభుత్వం రూ. 456.25 కోట్ల నష్టపరిహారాన్ని విడుదల చేసి 
అన్నదాతలను ఆదుకొంటున్నది. 

® 


97 * ఆగస్టు 2023 


ప్రజా యుద్దగీతం సాయిచంద్‌ 


- వనపట్ల సుబ్బయ్య 


పాటంటే 

క్షీర సాగర మథనం కాదు 

నెర్రెలు బారిన నేలలోంచి 

విప్లవించే కరువుగీతం 

సాంస్కృతిక చైతన్య గీతం 

ప్రజా హక్కులకై 

పల్లవించిన ప్రజాగీతం 

తెలంగాణ మహోద్యమంలో ప్రజా యుద్ధగీతం. తెలంగాణ లడాయికై 
జై కొట్టిన అస్థిత్వ చైతన్య గీతం. దళితబహుజన సామాజిక గీతం. సకల 
ఆధిపత్యాల వివక్షలను నిరసించిన ప్రచండ గీతం సాయిచంద్‌. 

ఆ పాటల గంధాన్ని మళ్లీ ఎన్నేళ్లకైనా ఒంచుకోగలమా..? 

ఆ సెలయేటి సవ్వడిని మళ్లీ వినగలమా..? 

ఆ రూపాన్ని మళ్ళీ చూడగలమా..? 

ఆ పాట పాలమూరు గుండెతడి. 

ఆ మాట విప్లవ జనగర్జన. 

పొక్కిలి లేసిన వాకిట్ల నిటారుగా తలెత్తిన పూల పరిమళం. 

అణగారిన కులాల రాజ్యాధికార పాట. ప్రాంతీయ అస్థిత్వాని, 
దురహంకారాన్ని ప్రశ్నించి వలసాధిపత్యాలను ఎదిరించిన ధిక్కార పాట. 
పాలమూరు పల్లెల పాటల స్వరం, శ్రామిక జీవుల స్వేదస్వరం, తెలంగాణ 
ధిక్కార స్వరం మూగపోయింది. నలభై ఏళ్లు నిండాకుండానే నూరేళ్ళ 
భవిష్యత్‌ ఆరిపోయింది. 


అద్భుతమైన గాత్రంతో 

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా..! 

రక్తబంధం విలువ నీకు తెలియదురా.. 

అంటూ అమరుల గీతాన్ని త్యాగాలను ఆలపించి తెలంగాణ 
సమాజాన్ని కంటనీరు పెట్టించిన రాష్ట గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ వేద 
సాయిచంద్‌ జూన్‌ 29వ తేది బుధవారం మధ్యరాత్రి మన మధ్యనుంచి 
గుండెపోటుతో అకస్మాత్తుగా దూరంకావడం అత్యంత విషాదం. 
సాయిచంద్‌ మరణం తెలంగాణను దుఃఖసాగరంలో ముంచింది. 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజం కన్నీళ్లతో నివాళులు అర్చించి 
శ్రద్ధాంజలి ఘటించారు. 

సాయిచంద్‌ మలిదశ ఉద్యమంలో ఫీనిక్స్‌ పక్షిలా, కెరటంలా 
దూసుకొచ్చాడు. తెలంగాణ అంతటా పాటనే శ్వాసగా, పాటనే ప్రాణంగా, 
పాటనే లక్యంగా సాగిన ఆతని ప్రయాణం తెలంగాణ ఉద్యమానికి రగల్‌ 
జెండా అయింది. 

అనేక సభలలో లక్షలమందికి తెలంగాణ వికాసాన్ని నరనరాన 
గానంచేసి ఆకాంక్షలను నిలబెట్టి కోట్లమనసులను గెలిపించిన తెలంగాణ 


36 


(. 


అగ్నిస్వరం. 

స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తన పాటతో 
పునర్నిర్మాణ ఆకాంక్షల్ని ఎలుగెత్తి పాడాడు. కవి, రచయిత, 
ఉద్యమకారుడు, గాయకుడు సాయిచంద్‌. 


నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం 
కారుకొండలోని తన వ్యవసాయ క్షేత్రంలో గుండెపోటుకు 
గురై ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే హఠాన్మరణం చెందారు. 
గొప్ప గాయకుడు, నాయకుడు సాయిచంద్‌ మరణవార్త 
కలిచివేసింది. తెలంగాణ ఒక గొప్పగొంతును 
కోల్పోయింది. సాయిచంద్‌ లేడని ఊహించడానికే బాధగా 
ఉంది. ఉద్యమంలో పార్టీలో నిజాయితీ గల సైనికుడిగా 
కష్టపడ్డాడు. 

వనపర్తి జిల్లా అమరచింత మండలం నిరుపేద దళిత 
కుటుంబంలో 1984 సెప్టెంబర్‌ 20 తేదిన వెంకట్‌ 
రాములు, మణమ్మ దంపతులకు రెండవ సంతానంగా 
జన్మించాడు. 

తండ్రిది సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేపథ్యం. 
అరుణోదయ సాంస్కృతిక సంస్థలో పనిచేస్తుండడంతో 
విప్లవ భావాలనూ చిన్నప్పుడే అలవర్చుకున్నాడు. తండ్రి 
విప్లవ వారసత్వంగా వచ్చిన గాత్రానికి పదునుపెట్టాడు. 
పాఠశాల దశలోనే విప్లవగీతాలను ఎన్నో రాసి 
ఆలపించాడు. పాలమూరు కరువుగోసను ప్రపంచానికి 
ఎరుకతో వినిపించాడు. 


అ ఆగస్టు 2023 


ప్రాథమిక విద్యాభ్యాసం 

10 వతరగతి వరకు అమరచింత లిటిల్‌ ఫ్లవర్‌ పబ్లిక్‌ స్కూల్లో, 
ఇంటర్మీడియట్‌ ఆత్మకూరులో, హైదరాబాదులో డిగ్రీ పూర్తిచేసి ఉస్మానియా 
విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 
విప్లవ గానంగా తెలంగాణ ధూంధాంలలో ఘనమైన పాత్రను నిర్వహించాడు. 
చిన్నప్పటి నుండి సాయిచంద్‌కు దళితులు, పేదరికం సామాజిక ఉద్యమాల 
పట్ల ప్రత్యక్ష అనుభవం ఉంది పిడిఎస్‌యులో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా 
ముందుకు సాగారు. ఈ క్రమంలోనే 2009లో తెలంగాణ రాష్ట సాధన 
ఉద్యమంలో తొలి అడుగులు వేశారు. తన గళంతో ఉద్యమ పాటనైనా సాంఘిక 
సమస్యల పాటలైనా తన గొంతుతో ఉరూతలూగించాడు. మరెందరో 
ప్రజాకవుల పాటలకు ఊపిరయ్యాడు. ఆనాటి నుండి నేటివరకు నాటి 
టిఆర్‌ఎస్‌, నేటి వీఆర్‌ఎస్‌ పార్టీకి వెన్నంటి ఉన్నారు. అంకితభావంతో 
సాంస్కృతిక జెండాగా నడిచాడు. 

ప్రజానాయకులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
మాటలు ప్రజల్లోకి ఎంతలోతుగా దూసుకెళ్ళాయో సాయిచంద్‌ పాటలు అంతే 
స్థాయిలో యావత్‌ తెలంగాణ ప్రజల్ని చైతన్య పరిచాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
తనను ప్రత్యేకంగా అభిమానించారు. 

మంత్రి హరీష్‌ రావు, కల్వకుంట్ల తారకరామారావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి 
అనేక మంది ప్రజాప్రతినిధులకు అతి సన్నిహితమయ్యారు. సాయిచంద్‌ పాటే 
తెలంగాణ పాటగా తెలంగాణ పాటే సాయిచంద్‌ పాటగా మారింది. అతని 
పాట లేకుండా ఏ రాజకీయ సభ ఏ సాంస్కృతిక ఉత్సవం, ఏ వేదిక ప్రారంభం 
కాలేదు. బతుకమ్మ పండుగైనా, బోనాలైనా సాయిచంద్‌ ౫ 
గళగర్జన సాగాల్సిందే. దసరా అలాయిబలాయి ఆట పాట ' 
మాటలతో ప్రతి భారీ బహిరంగ సభలో సాయిచంద్‌ గళం : 
తెలంగాణ తాత్వికత నిప్పుల నెగడై చిమ్మింది. ఉద్యమంతో క్లో 
పాటుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సీఎం కేసీఆర్‌ " 
పరిపాలన గొప్పదనాన్ని కీర్తిస్తూ రాసి పాడిన పాటలు 4 
రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదరణను పొందాయి. గొప్ప పేరును 
తీసుకొచ్చాయి. ఉద్యమంలోనే గాక పునర్నిర్మాణ వికాసంలో 
భాగం పంచుకున్నారు. 2011లో రజినీతో కులాంతర (పేమ 
వివాహం జరిగింది. సాయిచంద్‌కు ఒక కొడుకు, ఒక బిడ్డ 
ఉన్నారు. 2021 డిసెంబర్‌లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ 
ఛైర్మన్‌గా సాయిచంద్‌కు వారి సేవలను గుర్తించి 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవకాశం కల్పించారు. ఛైర్మన్‌గా ప్రతి 
ప్రాంతంలో గోదాంలను ఏర్పాటు చేసి తన కలల్ని నిజం 
చేయాలనుకున్నాడు. ఇటీవలనే తన స్వంత గ్రామంలో నూతనంగా భారీ 
గోదామును నిర్మించడానికి వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి 
శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో గోదాము పూర్తికావాలనే పట్టుదలతో 
ఉన్నారు. వ్యవసాయ శాఖలో అభివృద్ధి కోసం మంత్రి నిరంజన్‌ రెడ్డితో కలిసి 
పనిచేస్తున్నారు. 


పాటగా ప్రయాణం మొదలైన తర్వాత 


పాటనే శ్వాసగా పాటనే ప్రాణంగా విప్లవించిన ప్రజాగొంతు. తన రాగం 
పోటెత్తి (ప్రవాహమైతే గూటిలోకి పోయే సూర్యుడైనా గజ్జెలుకట్టి 
దరువేయాల్సిందే, దూలాడాల్సిందే. లేవలేని అయ్యకూడ లేడి గంతులా 


39 


సెంగుసెంగున _దరువులేయాల్సిందే. రాళ్లను 
కరిగించిన పాట, మైదానాలను జనమైదానాలుగా 
తెలంగాణ మట్టిని పాటలజెండాగా ఎగిరేసిన సుస్వర 
భాస్వరం. ఎన్నిగంటల సభైనా జనాలు తన పాటను 
ఆస్వాదిస్తూ మైదానంలో మొలిచినట్లే కూసునేది. 
అట్టడుగు భూగర్భంలోంచి శిఖరమెత్తున దుంకిన 
గంగమ్మ కాళేశ్వరాన్ని ముక్తేశ్వరంగా కీర్తించిన పాట. 
కంటివెలుగు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, 
దళితబంధు, రైతుబంధు, మత్స్యకారులు, గొల్ల 
కురుమలు సంక్షేమపథకాలపై విసృతంగా పాడితే 
జనం తన్మయత్వం పొందారు. తెలంగాణ అభివృద్ధి 
ప్రగతిపథాన్ని కేసీఆర్‌ ఆలోచనను ఆకాశానికి 
ఎత్తిపట్టిన కీర్తి. పాటల పతాకాలు తెలంగాణ 
సమాజానికి విశ్వాసం కలిగించాయి. ఆలోచింప 
చేశాయి. నిగ్గదీసి అడిగే నిజాయితి ధైర్యాన్ని 
నూరిపోసే మహత్తు ఆ గొంతులో ఏదో దాగుంది. 
పాలమూరు పాటలోనే ఆ జీవమున్నది. ఆ 
వెలుగున్నది. 
బులున్నవి. ఆ యక్షగానాల అల్లీరాణి ఆటలున్నవి. 
ఆ వీధి నాటకాల ఆలాపనలున్నవి. పులకించే 
పాటలున్నవి. తిరుగుబాటు పాటలున్నవి. ఎదకు ఎద 


ఆ బాలసంతుల చరణ రాగం 


ఆనించి బరువుదించె పాటలున్నవి. అలాయిబలాయి 
పాటలున్నవి. మోటగట్టె జానపదుల జాతర్లున్నవి. 
అన్నీటిని కలిపి పోత పోస్తే వచ్చేదే సాయిచంద్‌ పాట. 
నింగి పొంగిపోయినట్టు, ప్రకృతి పలకరించినట్లు, 
కొత్త చిగురు తొడిగినట్లు, తొలకరి వర్షించినట్లు 
ఆద్యంతం తెలంగాణ పాట కొత్తకొత్త ఆశలకు కొత్త 
వెలుగు పాట. సాయిచంద్‌ పాటపాడటమే గాదు, 
అద్భుతంగా పాటలు రాశాడు. తెలంగాణ పాటలే 
గాదు సామాజిక విప్లవ గీతాలెన్నో స్వయంగా రాసి 
ఆలపించాడు. 


అ ఆగస్టు 2023 


చల నానా వాసా. 

వీ మనసింత మంచిదో నాన్న. 
చన నానా పాగా. 

నీ ప్రేమెంత గొప్పదో నాన్నా.. 


బాబా అంబేద్మరా! 
బడుగుల భాస్కరా! 


ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్లని... ఏడ రాసిండురా 
మీరు తక్కువ జాతోళ్లని... 

మంచిని పఠిజ' చడునుతులజ మార్గమయ్యావో.. /బీకటి తుడిచీ 
వెలుగు పరిచి భానుడయ్యావో/గౌతమా గౌతమా సకలజనుల 
హితమా/బౌద్ధమా బౌద్ధమా aoe 

అంబేద్కర్‌ పాటైనా బుద్ధుని గానమైనా ఒక ఉత్తేజం 

ఒక ప్రభంజనం సాయిచంద్‌ గాత్రం. తెలంగాణ ప్రజల 
గుండెల్లో నుంచి కవిగా సాహితీకారుడుగా పాటల తేజస్సులా, 
కిరణంలా ఉదయించాడు. 


రాష్ట గిడ్డంగుల సంస్థ చైర్‌పర్సన్‌గా వేద రజని 
(SE థ = 

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్‌పర్సన్‌గా ప్రముఖ గాయకుడు 
కీర్తిశేషులు వేద సాయిచంద్‌ భార్య వేద రజని ప్రమాణ స్వీకారం చేశారు. 
గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా ఉండగానే సాయిచంద్‌ ఆకస్మికంగా 
గుండెపోటుతో మృతి చెందారు. దీనితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదే 
గిడ్డంగుల సంస్థ ఛైర్‌పర్సన్‌గా రజనిని నియమించారు. ఈ మేరకు ఆమె 
ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, 
నిరంజన్‌రెడ్డి, సబితరెడ్డి, మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ కవిత తదితరులు 
పాల్గొన్నారు. 


40 


బీఆర్‌ ఎస్‌ సభలే గాకుండా 

అంబేద్కర్‌ సభలు సామాజిక ఉద్యమ సభలు ఎక్కడ 
జరిగినా సాయిచంద్‌ గానం విప్లవించాల్సిందే. అధికార 
ప్రతిపక్ష ఇతర రంగాల ప్రజల ప్రేమాభిమానాలు పొందాడు. 
అంతిమ యాత్రగా గాకుండా శోభాయాత్రగా సాగింది. 
ముఖ్యమంత్రి స్వయంగా సాధారణ పౌరుడిగా నివాళులు 
అర్పించడం గర్వకారణం. మంత్రులు, ఉద్యమ కార్యకర్తలు 
స్నేహితులు, మేధావులెందరో హజరై సాయిచంద్‌ అంతిమ 
యాత్రలో కడవరకు వెంబడే నడిచారు. దగ్గరుండి నివాళులు 
అర్చించారు. ఆస్థాయిలో ప్రజలు నివాళులు అర్పించడం 
పాటకు దక్కిన గొప్ప గౌరవంగా మనం భావించాలి. 
తెలంగాణ ఉద్యమంలో 2009 ఆగస్టు15 సాయంత్రం 
దూంధాంకై ఆటోలో ప్రయాణిస్తున్న పాలమూరు జిల్లా జానపద 
కళాకారులను ఆర్టీసి బస్సు కాటేసింది. ఆనాడు ఉద్యమంలో 
ఊరూర చైతన్య పథమై బలంగా గళమెత్తి పాడుతున్న మంతటి 
కృష్ణవర్మ, గుడ్లనర్వ పరుశరాములు, ముష్టిపల్లి మూర్తి, 
గగ్గలపల్లి జ్యోతి, గోరిట నాగమణి మొదలైన ఐదుగురు 
కళాకారులు అమరులయ్యారు. నేడు సాయిచంద్‌ 
అమరుడయ్యాడు. పాలమూరు పాటలపై, పాటగాళ్లపై, 
కళాకారులపై కాలం ఎందుకో కక్ష గట్టినట్లుంది. పాలమూరు 
పాటంటేనే కంద్లుమండినట్లుంది. ఓర్వలేక పోయింది. 
అమరుడా! ప్రజాగాయకుడా! మీరు లేని పాటను చూస్తే 
అమ్మలేని బిడ్డలా చెరువులేని ఊరులా దుఃఖం... కడసరిగా 
కన్నీటి నివాళులు అర్చించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, 
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యమకారులు, 
అభిమానులు, సహచరులు, కవులు, కళాకారులు కడసారిగా 
నివాళులు అర్చించి కన్నీళ్లు పెట్టుకున్నారు. సాయిచంద్‌ 
మరణవార్త విన్న ప్రతి ఇల్లు సమాజం కంటతడి పెట్టుకున్నది. 
టీవీలు సోషల్‌ మీడియా నిరంతరంగా విషణ్ణ వదనంతో 
సాయిచందు అమర్‌ హై అంటూ జోహర్లు అర్చించారు. 


అ ఆగస్టు 2023 


విమర్శకులకు సమాధానం “తెలంగాణ ప్రగతి పథం' 


రాష్టం ఏర్పడిన అనతి 
కాలంలోనే దేశానికే తలమానికంగా 
నిలవడం అంత తేలికైన విషయం 
కాదని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర 
రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 
నీటిపారుదల శాఖ, పరిశ్రమల శాఖ, 
వైద్యశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, 
చేనేత జౌళి శాఖ, పట్టణ మౌలిక 
సదుపాయాల శాఖ, ఐటీ శాఖ, ఆర్థిక 
శాఖ, వివిధ శాఖలలోని (ప్రగతి 
వివరాలు పొందుపరిచిన “తెలంగాణ 
ప్రగతి పథం” కాఫీ టేబుల్‌ బుక్‌ను 
సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సహచర మంత్రులు, దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిందని సీఎం 
ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక కార్యదర్శి (శ్రీదేవి తదితర అధికారుల పేర్కొన్నారు. 
సమక్షంలో ఆవిష్కరించారు. “తెలంగాణ ప్రగతి పథం” పుస్తకాన్ని తెలుగులోకి 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనువదించి, రూపొందించిన రాష్ట్ర విద్యా, 
తొలినాళ్లలో మన పాలనా సామర్థ్యంపై విమర్శలు ఎక్కుపెట్టిన వారికి నేటి పరిశోధన, శిక్షణ సంస్థ తెలుగు విభాగం 
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన “తెలంగాణ కోఆర్డినేటర్‌ సువర్ణ వినాయక్‌, భాషా విభాగం 
ప్రగతి పథం” పుస్తకం సరియైన సమాధానాలను ఇస్తుందని అన్నారు. రాష్ట్రం సభ్యులు సంబరాజు రవి ప్రకాష్‌ ప్రధాన కార్యదర్శి 
వివిధ రంగాలో సాధించిన అభివృద్ధి దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నదని  (ఓఎస్‌డి) విద్యాసాగర్‌ తదితరులను ముఖ్యమంత్రి 
తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతి శిఖరాలకు చేరుకున్న తీరు యావత్‌ అభినందించి వారికి పుస్తక ప్రతులను అందజేశారు. 

( 


'టమాటా' శ్రీమంతునికి కెసిఆర్‌ అభినందనలు 


మూడు కోట్ల రూపాయల విలువైన 
టమాటా పంట పండించిన మెదక్‌ జిల్లా 
కౌడిపల్లి మండలం మహ్మద్‌ నగర్‌ కు 
చెందిన రైతు బాన్సువాడ మహిపాల్‌ రెడ్డి 
దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
అభినందించారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే 
చిలుముల మదన్‌ రెడ్డితో వచ్చిన రైతు 
మహిపాల్‌ రెడ్డి సెక్రటేరియట్‌లో 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. 
ఇప్పటికే రెండు కోట్ల రూపాయల 
విలువైన టమాటా పంటను అమ్మామని, 
మరో కోటి రూపాయల విలువైన పంట శ! 
కోతకు సిద్ధంగా ఉందని మహిపాల్‌ రెడ్డి == 
సీఎంకు సవరించారు: వాణిజ్య చ. వ. = - ఇ 
సాగు విషయంలో తెలంగాణ రైతులు వినూత్నంగా ఆలోచిస్తే పంటల సాగు mares ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఈ 
కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీష్‌ రావు, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్‌ రెడ్డి ఉన్నారు. ® 


41 


అ ఆగస్టు 2023 


విద్యార్థుల ఆసక్తికి తగ్గ విద్యాబోధన 


గత ఆరు సంవత్సరాల కాలంలో 40 లక్షల యూజర్ల తో టి-సాట్‌ 
ఆశించిన మేర ఫలితాలు సాధించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా 
నిలిచిందన్నారు. భవిష్యత్‌ తరాలకు అవసరమైన విద్యను అందించేందుకు 
గతానికి భిన్నంగా వినూత్న ఆలోచనల సమాచారంతో కూడిన 
వినోదభరితమై విద్యనందించేందుకు సిద్ధం కావాలని, తద్వారా ప్రపంచం 
నలుమూలల ఉండే తెలుగు విద్యార్థులు టి-సాట్‌ ప్రసారాలు చూడాలన్న 
ఆసక్తి పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 50 వేల ప్రశ్నలు 


42 


మాక్‌ టెస్ట్‌ ద్వార అందుబాటులో ఉంటే కొత్త రకమైన 
విద్యను అందుబాటులోకి తెచ్చినవారమౌతామని మంత్రి 
గుర్తు చేశారు. ఒకటి, రెండు తరాలు ఆ ప్రయత్నాలు చేస్తే 
విద్యార్థుల భవిష్యత్‌ మారిపోతుందన్నారు. ఇందుకు 
అవసరమైన మౌళిక సదుమాపాయాలు సమకూర్చు 
కునేందుకు విద్యా, ఐటి కమ్యూనికేషన్ల శాఖలతో పాటు 
అవసరమైన శాఖల అధికారులు ప్రత్యేక సమావేశం 
ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించాలని 
కే.టీ.ఆర్‌ సూచించారు. మారుతున్న సాంకేతికతకు 
అనుబంధంగా బోధనా విధానం ఉండాలని 
అభిప్రాయపడ్డారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు 
ఎలాంటి విద్యను కోరుకుంటారో తన స్వీయ 
అనుభావాలను ఈ సందర్భంగా మంత్రి కే. టీ.రామారావు 
ప్రసంగంలో గుర్తుచేసుకున్నారు. టి-సాట్‌ సీఈవో 
రాంపురం శైలేష్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యా రంగంతో పాటు 
పోటీ పరీక్షలకు, వృత్తి నైపుణ్య అంశాలపై పాఠ్యాంశాలు 
అందించి దేశంలోని అగ్రగామి నెట్‌వర్మ్‌గా టి-సాట్‌ 
అవతరించిందన్నారు. టి-సాట్‌ను విజయ పథాన 


అ ఆగస్టు 20283 


నడిపిస్తున్న సీఈవో శైలేష్‌ రెడ్డిని ఈ సందర్భంగా మంత్రి సన్మానించారు. 
కార్యక్రమంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఓయూ వి.సి 
డి.రవీందర్‌, అంబేడ్కర్‌ వి.సి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం చిత్ర పటం ఆవిష్కరణ 

దివంగత డాక్టర్‌ DE అబ్బుల్‌ కలాం వర్ధంతిని పురస్కరించుకుని టి- 
సాట్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కలాం చిత్రపటాన్ని సభా 
కార్యక్రమానికి ముందు రాష్ట్ర మంత్రి కే. టీ.రామారావు ఆవిష్కరించి, నివాళు 
లర్చించారు. శాటిలైట్‌ రంగంలో కలాం సేవలను ఈ సందర్భంగా గుర్తు 
చేశారు. టెలివిజన్‌ రంగం మరింతగా అభివృద్ధి చెందడానికి కలాం 
పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని కొనియాడారు. 


టి-సాట్‌ తో ఉస్మానియా యూనివర్సిటీ ఎం.ఓ.యు 


ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ పాఠ్యాంశాలు టి-సాట్‌ వేదిక 
ద్వార ప్రసారం చేసేందుకు రెండు సంస్థలు గురువారం ఎం.ఒ.యు కుదు- 
ర్చుకున్నాయి. 


43 


ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతస్థాయి, సాంకేతిక, 
దూర విద్య లో పాఠ్యాంశాలు అందిస్తున్న టి-సాట్‌ 
యూనివర్సిటీ స్థాయి విద్యార్థులకూ ఈ ఎం.ఒ.యు 
ద్వార పాఠ్యాంశాలు అందనున్నాయి. ఇప్పటికే 
కాకతీయ యూనివర్సిటీతో ఎం.ఒ.యు కుదర్చుకున్న 
టి-సాట్‌ తాజాగా మంత్రి కే.టీ.రామారావు 
సమక్షంలో ఉస్మానియా యూనివర్సిటీతో టి-సాట్‌ 
ఎం.ఒ.యు కుదుర్చుకుంది. ఫలితంగా యూనిర్సిటీ 
పరిధిలోని 720 అనుబంధ కళాశాలలకు చెందిన 
సుమారు 3,00,00 మంది విద్యార్థులకు 56 
కోర్సులలో టి-సాట్‌ నెట్‌వర్క్‌ ద్వార పాఠ్యాంశాలు 
అందనున్నాయి. ఎం.ఓ.యు కార్యక్రమంలో ఓయు 
వి.సి డి.రవీందర్‌ పాల్గొనగా రిజిస్ట్రారు 
లక్ష్మీనారాయణ, సీఈవో ఆర్‌. శైలేష్‌ రెడ్డి ఒప్పంద 
పత్రాలు మార్చుకున్నారు. ఇదే వేదిక సందర్భంగా 
టి-సాట్‌ మరో కీలక నిర్ణయానికి (శ్రీకారం చుట్టింది. 
ఒటిటి రంగంలో ప్రారంభమైన అనతి కాలంలోనే 
ప్రపంచ వీక్షకులను ఆకట్టుకున్న ఆహా ఒటిటి ఫ్లాట్‌ 
వేదిక ద్వార టి-సాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లను ప్రసారం 
చేసేందుకు రెండు సంస్తలు అంగీకరించాయి. 
కార్యక్రమానికి హాజరైన ఆహా టీవీ సీఈవో 
రవికాంత్‌ షభ్నవిస్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 
ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా టి-సాట్‌ ప్రసారాలు 
వీక్షకులకు అందేందుకు ఆహా టీవి మరో వేదికైంది. 


© ఆగస్టు 2023 


“| 0౮5 PLANET 


LET 


————_——— rr rm లా ఆల ఆలా గా 


USM 


wa ha 


రైడ్‌ ఫర్‌ సాయిల్‌: 

2022 మార్చి 21న 100 రోజుల ప్రయాణం మొదలైన తరువాత 
సుమారు 50 మంది సేవ్‌ సాయిల్‌ వాలంటీర్లు తెలంగాణాలోని వేరు 
వేరు జిల్లాలలోని 16 చోట్లను కలుపుకుంటూ 2770 కిలోమీటర్ల రైడ్‌ 
చేశారు. వారు రాజకీయ నాయకులను, రైతులను కలిశారు. స్కూల్స్‌, 
కాలేజీలు ఇంకా వివిధ సంస్థల్లో అవగాహన కార్యక్రమాలను 
చేపట్టారు. 30 కి పైగా ఈవెంట్స్‌ ని నిర్వహించారు. 


వెబ్బీ అవార్డు: 

2023 వెబ్బీ అవార్డులలో, మట్టిని రక్షించు ఉద్యమం ఉత్తమ సోషల్‌ 
కాంపెయిన్‌ గౌరవం అందుకుంది. న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్నెట్‌లో 
అత్యుత్తమ అవార్డుగా పేర్మానే ఈ వెబ్బీ అవార్డులు, అంతర్జాలంలోని వెబ్‌ 
సైట్‌లు, వీడియోలు, సోషల్‌, మొబైల్‌, పాడ్‌ కాస్ట్‌, గేమ్స్‌ ఇతరత్రా 
అంశాలకు బహూకరిస్తుంటారు. 70కి పైగా దేశాల నుండి దాదాపుగా 
14,000 నమోదులు రాగా, 25 లక్షల ప్రజల ఓట్ల ద్వారా 'వెబ్బీ పీపుల్స్‌ 
వాయిస్‌ విజేతలను నిర్ణయించడం జరిగింది. 


మట్టి కోసం యువత బాట : 
మట్టి గురించి అవగాహన పెంచుతూ ఎందరో యువకులు 


[౬ | 


పాదయాత్ర ప్రారంభించారు. అనంతపూర్‌కి చెందిన 
జయసూర్య వారణాసి నుండి కోయంబత్తూరు వరకు 
నడుస్తూ ఎందరికో ఈ ఉద్యమం గురించి వివరించారు. 
ఇదే రీతిలో ప్రస్తుతం ఉమా మహేశ్వర్‌ రాజమండ్రి 
ఉసులుమర్రు గ్రామం నుండి కోయంబత్తూరులోని ఈశా 
యోగ కేంద్రం వరకు నడక సాగిస్తూ తన ప్రయాణంలో 
భాగంగా పలువురికి మట్టి పరిస్థితి గురించి అవగాహన 
కల్పిస్తున్నారు. హైదరాబాద్‌కి చెందిన నరసింహారావు 
సైకిల్‌పై పరిసర సందర్శక ప్రాంతాలన్నీ పర్యటిస్తూ మట్టిని 
రక్షించమని సందర్శకులకు తెలియ జేస్తున్నారు. నడక, 
సైకిల్‌, స్కేటింగ్‌, బైక్‌ రైడింగ్‌ ఇలా తమదైన శైలిలో 
పలువురు ఈ ఉద్యమంలో భాగం పంచుకుంటున్నారు. 


డిసెంబర్‌ 5, 2022 : వరల్డ్‌ సాయిల్‌ డే 


సేవ్‌ సాయిల్‌ వాలంటీర్లు అంతా కలిసి 
హైదరాబాద్‌లోని 10 చోట్ల స్టిక్కర్లు పంచి, ప్లకార్డులను 
ఇంకా పోస్టర్లను ప్రదర్శించి అవగాహన పెంచారు. 682 
వాలంటీర్లు సికింద్రాబాద్‌, ట్యాంక్‌బండ్‌, గచ్చిబౌలి, 
అమీర్సేట్‌, కూకట్‌పల్లి/చందానగర్‌, సైనిక్‌పురి, కేబీఆర్‌ 


44. * ఆగస్టు 2023 


పార్క్‌ తార్నాక, దిల్‌షుఖ్‌నగర్‌, వద్ద చేరి 29,510 స్టిక్కర్లను పంచారు. 3,890 
విద్యార్థులతో ఎన్నో స్కూల్స్‌ ఇంకా = కాలేజీలు ఇందులో పాలుపంచుకున్నాయి. 
65 మీడియా హౌసెస్‌ (టీ.వీ ఛానళ్ళు, వార్తాపత్రికలు, య్యూట్యూబ్‌) దీని 
గురించి ప్రచురించి తమ మద్దతును తెలిపాయి. 


దీనికి మద్దతు తెలిపిన ఇన్‌ఫ్లయెన్సర్స్‌: 


ఇందులో మైక్‌ టీ.వీ ఎం.డీ అప్పి రెడ్డి, మైక్‌ టీ.వీ సీ.ఈ.ఓ. చక్రధర్‌ 
రావు, జబర్దస్త్‌ 'కామెడీ షో ఆర్‌జే అవినాశ్‌ బరాబరి పాల్గొన్నారు. అప్పి రెడ్డి 
ఇంకా చక్రధర్‌ వారి కార్యాలయాల్లో కూడా అవగాహన కార్యక్రమం చేపట్టి 
స్టిక్షర్లను పంచి సోషల్‌ మీడియా లో వీటి వీడియోలను పోస్టు 
చేశారు. 

భారతదేశం అంతటా ఈవెంట్లు నిర్వహిం చారు. తెలుగు 
రాష్ట్రాల్లో నల్లగొండ, కాకినాడ, వైజాగ్‌, కడప, శ్రీకాకుళం ఇంకా 
ఎన్నో జిల్లాలు దీనిని ముందుకు సాగించడంలో తమ వంతు కృషి 
చేశాయి. కాలేజీలు, స్కూళ్ళు ఇంకా రైతులు ముందుకు వచ్చి తమ 
మద్దతును తెలిపాయి. అంజి రెడ్డి, అంజన్‌ జీ ఫార్మ్స్‌ కూడా 
నల్గొండలో పాల్గొన్నాయి. 


తెలంగాణా డెవలప్‌మెంట్‌ ఫోరం: 


తెలంగాణా డెవలప్‌మెంట్‌ ఫోరం దీనిని జరపడానికి ఇంకా 
కలిసి పనిచేయడానికి హైదరాబాద్‌లో ఎన్నో ఈవెంట్లను 
నిర్వహించింది. వారు రైతుల్లో అవగాహన పెంచడానికి వర్క్‌ షాప్‌ 
లను నిర్వహించారు. 


యూత్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌: 

ఉద్యమం మొదలైనప్పటి నుండి స్టిక్కర్ల్షను పంచడం 
కొనసాగుతుంది. స్మూళ్ళు, కాలేజీలు ర్యాలీలు, వాకతాన్‌లు, 
వార్షికోత్సవాల ద్వారా నిరంతరంగా తోడ్పాటును అందిస్తున్నాయి. 
అనురాగ్‌ యూనివర్సిటీలో నిర్వహించిన 7౬0౫లో కూడా సేవ్‌ 
సాయిల్‌ పాలుపంచుకుంది. 1000 మంది విద్యార్థులను ప్లైయర్లు, 
స్టిక్కర్లు ఇంకా ప్రదర్శనలతో పాల్గొన్నారు. గీతలు యూనివర్సిటీ 
వైజాగ్‌ సేవ్‌ సాయిల్‌తో $Ustainability partnerm చేరారు. 
వారు తమ ప్రారంభోత్సవానికి ఇంకా ముగింపు కార్యక్రమానికి 
దీనినే థీమ్‌లాగా ఎంచుకున్నారు. 4000 వేలకు పైగా విద్యార్థులు 
ఇందులో పాలుపంచుకున్నారు. సేవ్‌ సాయిల్‌ స్టాల్‌ను పెట్టి 500 
స్టిక్కర్లను పంచారు. ఐఐటీ తిరుపతి కూడా వారి 3 రోజుల కాలేజీ ఫెస్ట్‌ కొరకు 
sustainability partnerm సేవ్‌ సాయిల్‌ ను ఎంచుకుంది. గోకరాజు 
రంగరాజు ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌ ఇంకా క్సీవీక్సీ సిద్దార్థ కాలేజీ, 
విజయవాడ కూడా N55 సహకారంతో ఉద్యమంలో పాల్గొన్నాయి. 


క్లబ్స్‌ ఇంకా ఆర్లనైజేషన్‌లు: 


హైదరాబాద్‌ బైసైకిల్‌ క్లబ్‌ (1180) ఈవెంట్లలో, సైక్లోతోన్‌ లలో ఇంకా 
వాకతాన్‌లలో మట్టిని రక్షించడానికి సహక రించింది. మిల్లెట్‌ ఎక్స్‌పో, ఆర్గానిక్‌ 
ఫూడ్‌ ఎక్స్‌పో, ఆర్గానిక్‌ మహోత్సవ్‌లలో అవగాహన పెంచారు. 

ఉద్యమం మొదలైనప్పటి నుండి 2.4 లక్షల స్టిక్కర్లను పంచారు. ఉత్తర 


45 


తెలంగాణాలోనే ఘనంగా బోనాల పండగను జరిపే 
నిర్మల్‌, ఖానాపూర్‌లోని పెద్దాపూర్‌ మల్లన్న గుడిలో 
స్మూల్‌ విద్యార్థులు ఇటీవలె సేవ్‌ సాయిల్‌ 
వాకతాన్‌ను నిర్వహించారు. వాలంటీర్లు జాతరలో 
అవగాహన పెంచి స్టిక్కర్లను పంచారు. ఉద్యమం 
చురుకుగా నడుస్తూనే ఉంది. ప్రతీ ఆదివారం వివిధ 
నగరాలలో వాకతాన్‌ జరుగుతుంది. హైదరాబాద్లో 
కేబీఆర్‌ పార్కు ఇంకా ఎన్నో ప్రసిద్ధ చోట్లలో 
జరుగుతుంది. 


మిట్టీ కీ చిట్టీ : 
రైడ్‌ ఫర్‌ సాయిల్‌ ఇంకా కిక్‌ ఫర్‌ సాయిల్‌ వంటి 
విజయవంతమైన క్యాంపెయినల తరువాత వచ్చిన 
కొత్త క్యాంపెయినే - మిట్టీ కీ చిట్టీ. మేము 100 
రోజుల ఉద్యమం సమయంలో ప్రధాన మంత్రికి 
రాసినట్టుగా, అందరినీ ప్రాంతీయ నాయకులకు 
కూడా సేవ్‌ సాయిల్‌ లేఖలు రాయమని 
కోరుతున్నాం. 
అ 


అ ఆగస్టు 2023 


శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితుల ఉద్దరణ కోసం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం దళిత 
బంధు..... రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంచి ఫలితాలను సాధిస్తూ దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు దోహదం 
చేస్తోంది. పేద దళితుల బంగారు భవిష్యత్తుకు 'బంధు'వులా చేయూతనందిస్తూ కొండంత ధైర్యాన్నిస్తూ గొప్ప ఆర్దిక భరోసాను ఇస్తోంది. 
“'మారాతగింతే' అనే నిస్సహాయ జీవనం సాగించే దళితుల పాలిట దళితబంధు భాగ్య రేఖగా బ్రతుకులు మార్చే గేమ్‌ ఛేంజర్‌గా మారింది. 
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దళిత బంధు పథకంలో భాగంగా మొదటి విడతలో వెటర్నరీ రంగంలో 49, పరిశ్రమల రంగంలో 46, ఇతర 


రంగాల్లో 110, మొత్తం 205 మంది లబ్దిదారులను ఎంపిక చేశారు. 


మామిండ్ల దశరథం 


మిల్లర్‌, సిమెంట్‌ ట్రిక్స్‌ , రైస్‌ మిల్స్‌ రైస్‌ డిపో, మెడికల్‌ 
షాప్‌, ఎలక్ట్టానిక్‌ గూడ్స్‌ షోరూం, సూపర్‌ మార్కెట్‌ వంటి లాభదాయక 
యూనిట్లను ఎంపిక చేసుకునేలా మార్గదర్శనం చేసింది. ఇప్పటికే దాదాపు 
వంద శాతం లబ్దిదారులకు పథకాల గ్రౌండింగ్‌ పూర్తి చేశారు. 
దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ. 10 లక్షల ఆర్థిక 
సాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ లబ్దిదారులు లాభదాయక 
యూనిట్‌ లు స్థాపిస్తూ ఎంట్రప్రెన్యూర్లుగా మారుతూ తమ జీవితాలను 
చక్కదిద్దు కుంటున్నారు.ఈ పథకం ద్వారా అందిన ఆర్థిక తోడ్పాటుతో 
తమకు అనుభవం ఉన్న రంగాల లో యూనిట్‌ లను దళితులు స్థాపించి 
మెరుగైన జీవనోపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 


మొన్నటి వరకు వారిద్దరూ బస్సు (డైవర్లు. కానీ, (ప్రస్తుతం 
దళితబంధుతో అదే బస్సుకు ఓనర్లయ్యారు. సీఎం కేసీఆర్‌ - తీసుకు 
వచ్చిన ఈ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపింది. గతంలో నెలకు 
కేవలం రూ. 15 వేల వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చిన వారు ఇప్పుడు 
చెరో రూ.60 వేల వరకు సంపాదిస్తూ ఆర్థికంగా బలపడుతున్నారు. 

చందుర్తి మండల కేంద్రానికి చెందిన రాగుల సాగర్‌, నేరెళ్ల శేఖర్‌ 
“మొన్నటి వరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా పనిచేసేవారు. వీరికి నెలకు 
రూ.15 వేల వేతనం రాగా, వాటితోనే తమ కుటుంబాన్ని 


పోషించుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబందుతో ఒక్కసారిగా 
వారి కుటుంబాల్లో వెలుగులు వచ్చాయి. ఈ పథకం ద్వారా 
వీరికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇవ్వడంతో బస్సును 
కొనుగోలు చేసి ఆర్టీసీతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో 
నిన్నటి వరకు (డైవ ర్లుగా ఉన్న వీరు బస్సుకు ఓనర్లుగా 
మారారు. అంతే కాకుండా, బస్సు ద్వారా వీరికి నెలకు 
రూ.1.20 లక్షల నుంచి రూ.1.80 వరకు ఆదాయం 
వస్తుండడంతో ఆర్థికంగా బలపడుతున్నారు. 


నిన్నటి వరకు డ్రైవర్లుగా 
పనిచేసిన మేము దళితబంధు 
పథకంతో బస్సు ఓనర్లుగా మారడం 
చాలా సంతోషంగా ఉంది. నేను 
కొన్నేండ్లు మా ఊళ్లో ఆటో ట్రాక్టర్‌ 
డైవర్‌ గా పనిచేశా, తర్వాత 
ఏడేండ్లు డీసీఎం వ్యాను నడిపా. ఆ తర్వాత మూడేండ్ల 
నుంచి ఆర్టీసీ బస్సు నడుపుతున్నా. చాలీ చాలని జీతంతో 
కుటుంబ పోషణ చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఆ 
బాధ లేదు. 
- నేరెళ్ల శేఖర్‌, చందుర్తి, లబ్ధిదారుడు 


46 * ఆగస్టు 2023 


దళిత బాంధవుడు కేసీఆర్‌ 


దళితబంధు పథకం తెచ్చిన సీఎం కేసీఆర్‌ 
దళితుల పాలిట బాంధవుడులా మారారు. ఈ 
పథకంలో మేం ఎంపిక కాగా, ఇద్దరం కలిసి బస్సు కొనాలనుకున్నాం. రూ. 20 
లక్షలు దళితబంధు పైసలకు తోడు రూ.20 లక్షలు బ్యాంకులో లోను తీసుకొని 
రూ.41.5 లక్షలతో కొనుగోలు చేశాం. వెంటనే ఆర్టీసీలో నమోదు చేసుకోగా. 
సిరిసిల్ల- వరంగల్‌ రూటులో అవకాశం వచ్చింది, సీఎం కేసీఆర్‌, రాష్ట్ర 

ప్రభుత్వానికి మా కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటాయి. 
- రాగుల సాగర్‌, చందుర్తి, లబ్ధిదారుడు 


80 లక్షలు పోగేసి.... 8 కోట్ల విలువైన రైస్‌ మిల్‌ స్థాపన 


రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామంలో 
ముగ్గురు లబ్దిదారులు ఏకంగా తమకు వచ్చిన 30 లక్షలను పోగేసి బ్యాంకు 
లోన్‌ తీసుకుని 8 కోట్ల విలువైన రైస్‌ మిల్‌ యూనిట్‌నే స్థాపించారు. 
ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన సుదామల్ల రాజేశ్వరి, ”సుదామల్ల 
వజయ. కుమార్‌, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన డప్పుల లింగయ్య 
గ్రూపుగా కలిసి ఈ రైల్‌ మిల్లును నిర్మించుకున్నారు. రాజేశ్వరి భర్త సురేందర్‌, 
లింగయ్యలకు ఇప్పటికే లారీలు ఉన్నాయి. ఇక విజయ్‌ కుమార్‌ గల్ఫ్‌ నుంచి 
తిరిగొచ్చాడు. రూ.30 లక్షలకు మల్లారెడ్డిపేట మండలం దుమాల శివారులో 
మూడెకరాల భూమిని కొనుగోలు చేశారు. ముగ్గురికి దళితబంధు స్మీమ్‌ ద్వారా 
వచ్చిన రూ.30 లక్షలతో పాటు బ్యాంకు నుంచి లోన్‌ తీసుకుని సుమారు 3 
కోట్ల విలువైన రైల్‌ మిల్లును స్థాపించారు. ఇటీవలే ఈ రైస్‌ మిల్లు నిర్మాణం 
పూర్తి కాగా మంత్రి కే. తారకరామారావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో 
దళితబంధు నిధులతో నిర్మించిన మొట్ట మొదటి రైస్‌ మిల్లు ఇదే కావడం 
విశేషం. 

రైస్‌ మిల్లు ద్వారా తాము ఆర్థికంగా అభివృద్ధి చెందటంతో పాటు 10 
మందికి ఉపాధి కల్పిం చవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నాం. మంత్రి కేటీఆర్‌ 
చేతుల మీదుగా రైస్‌ మిల్లు ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. 

మంత్రి చెప్పినట్టు సమష్టిగా కృషిచేసి తెలంగాణకు ఆదర్శంగా ఈ రైస్‌ 
మిల్‌ ను నడిపి సిఎం కేసిఆర్‌, మంత్రి కేటిఆర్‌ల నమ్మకాన్ని నిలబెడుతూ 
కొత్తగా ఎంపిక అయ్యే లబ్ధిదారులకు సరికొత్త తోవ్వ చుపుతాం. 

- రైస్‌ మిల్‌ యజమానులు 


మారిన తండ్రి కొడుకుల బతుకు చిత్రం 


తంగల్లపల్లి మండలం గండిలచ్చ పేట గ్రామంలో 
దళిత బంధు "పథకంలో భాగంగా సంతృప్త స్థాయిలో 
34 కుటుంబాలకు దళిత బంధు పథకం కింద రైస్‌ 
డిపో, గొరైల యూనిట్‌లు, లేడీస్‌ ఎంపోరియం, అటో 
మొబైల్‌, సెంట్రిక్‌ తదితర యూనిట్‌ లను మంజూరు 
చేయగా గ్రౌండింగ్‌ కూడ పూర్తి అయ్యింది. ఇదే 
(గ్రామంలో చెదల దుర్గయ్య, చెదల సుమన్‌లు తండ్రి 
కొడుకులు. కొడుకుకు పెళ్లవ్వడంతో తన భార్య, 
పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నాడు. చెదల సుమన్‌కు 
పౌట్టీ ఫార్మ్‌లో పని చేసిన అనుభవం ఉంది. తండ్రి 
కొడుకులకు ఇద్దరికి దళిత బంధు పథకం 
వర్తించడంతో ఉమ్మడిగా తంగల్లపల్లి మండలం 
గండిలచ్చ పేట గ్రామంలోని తమ స్వంత స్థలంలో 
పౌట్టీ ఫార్మ్‌ పెట్టుకున్నారు. ఒక్కప్పుడు కూలీనాలీ 
చేసుకుని జీవనం సాగించే దుర్గయ్య, సుమన్‌ లు 
దళిత బంధు తో సొంతంగా 10 వేల సామర్థ్యం గల 
పౌల్టీ ఫార్మ్‌ పెట్టుకున్నారు. మొదటి విడతలో 6 వేల 
కోడి పిల్లలను పెంచుతున్నారు. 


మా బ్రతుకు మారింది 


కూలీ 
పనులను 
చేసుకుంటూ 
పొట్ట పోసుకునే 
మాకు రాష్ట 
ప్రభుత్వం దళిత 
బంధు లో భాగంగా పొట్టీ ఫార్మ్‌ యూనిట్‌ ను 
పెట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందజేసింది. ఈ 
యూనిట్‌కు ఇప్పుడు మేమే యజమానులం. దళిత 
బందుతో కూలీలను యజమానులుగా చేసిన సీఎం 
కేసిఆర్‌, మంత్రి కేటిఆర్‌లకు కృతజ్ఞతలు. 

- చెదల దుర్గయ్య, చెదల సుమన్‌ 


దళిత బంధుతో ఆర్థిక సాధికారత 


47 


దళిత బంధు పథకం నిరుపేద ఎస్సీ కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన ,సాధికారిత చేకూరుస్తుంది. 
జిల్లాలో మంత్రి కే తారక రామారావు మార్గదర్శనం మేరకు లబ్దిదారులు లాభదాయక యూనిట్లను ఎంపిక 
చేసుకునేలా గైడ్‌ చేశాం. ముఖ్యంగా వారికి అనుభవం ఉన్న రంగంలో నే యూనిట్‌ లను ఎంపిక చేసుకునేలా 
చూసాం. మా ఈ ప్రయత్నానికి లబ్దిదారులు సానుకూలంగా స్పందించి తమ తోడ్పాటు అందించారు. 
ఇప్పటికే యూనిట్‌లను స్థాపించిన లబ్దిదారులు యూనిట్‌ ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తమ జీవన 
అవసరాలకోసం వినియోగించు కుంటున్నారు. మిగిలింది పొదుపు చేసుకుంటున్నారు. దళితులందరికీ 

దశలవారీగా దళిత బంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేయనుంది. 
- అనురాగ్‌ జయంతి, జిల్లా కలెక్టర్‌, రాజన్న సిరిసిల్ల 


అ ఆగస్టు 2023 


మరి భారత దేశ ప్రజలకు రోజువారీ ఉపయోగానికి సరిపడెంత 
నూనె తీయడానికి అంత నూనె గింజలు దేశంలో పండిస్తున్నమా ? 
అంటే కానే కాదు. మరి ఏం చేస్తున్నాము! మార్కెట్‌లో వస్తున్న మంచి 
నూనె ఎక్కడి నుండి వస్తోంది అంటే ఇతర దేశాల నుండి దిగుమతి 
చేసుకుంటున్నాం. 

మరి ఇంట్లో వాడకానికి, హోటళ్లలో వాడకానికి ఎక్కువగా వాడేది 
పామాయిల్‌. అలాంటి పామాయిల్‌ నూనె తయారు చేయడానికి మన 
దేశంలో తగినంత పామాయిల్‌ సాగు లేదు. ఇతర చిన్న దేశాలు అయిన 
ఇండోనేషియా. మలేషియా వంటి దేశాల నుండి పామాయిల్‌ దిగుమతి 
చేసుకుంటున్నాం. సంవత్సరానికి సుమారు 47 లక్షల టన్నుల పామాయిల్‌ 
దిగుమతి చేసుకుంటున్నాం. అంటే భారత దేశ సంపద ఇతర చిన్న 
దేశాలు కొల్లగొడుతున్నాయి అని అర్థం. 

ఇదే విషయాన్ని గమనించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర 
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలంగాణ రాష్టం లో 
సైతం పామాయిల్‌ సాగు అభివృద్ధి చేసి రైతులను ఆర్థికంగా బలోపేతం 
చేయాలని నిశ్చయించారు. 


శ్రా క్రై 
శ్‌ 


Ww 


Ba 


శ 


Ww భక్ష్య 1 


ఎంతటి నిరుపేద వారైనా వంటలో మంచి నూనె వేయకుండా వండుకోరు అంటే 
అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత దేశం 
ఇటీవలే చైనా దేశాన్ని మించిపోయింది. దాదాపు 143 కోట్ల జనాభాకు దగ్గరవుతున్న 
భారత దేశ ప్రజలకు రోజుకు ఎంత మంచి నూనె కావాలి. అసలు ఒక కిలో మంచి నూనె 
తయారు చేయడానికి ఎంత వేరుశెనగ గింజలు కావాలి, పొద్దు తిరుగుడు గింజలు 
కావచ్చు, నువ్వులు కావచ్చు, పామాయిల్‌ కావచ్చు ఒక కిలో నూనె తయారు చేయడానికి 
కనీసం మూడు నాలుగు కిలోల గింజలు కావాలి. 


ఎకరానికి 50-57 మొక్కలు పెంచగలిగే ఈ 
పామాయిల్‌ సాగు మొక్కలు నాటిన 4వ ఏట నుండి 
పంట చేతికి రావడం మొదలవుతుంది. ఈ నాలుగు 
సంవత్సరాల్లో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఇలా 
అంతర పంట సాగు చేసుకునే వారికి ప్రభుత్వం తరపున 
ఎకరానికి రూ. 4200లు చొప్పున నాలుగు సంవత్సరాల్లో 
మొత్తం 16,800/- లు ప్రోత్సాహకంగా అందజేయడం 
జరుగుతోంది. నర్సరీ నుండి ఒక్కో మొక్కకు రూ. 1983 
ఖర్చు కాగా రైతు కేవలం మొక్కకు రూ. 20 చెల్లిస్తే 
సరిపోతుంది. మిగతా మొత్తం ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 
ఇస్తుంది. డ్రిప్‌ కొరకు ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ 
ఇస్తుంది. మొదటి సంవత్సరం ఎకరానికి సరాసరి 
పెట్టుబడి రూ. 20,000లు కాగా, ప్రభుత్వం ఇచ్చే 80 
శాతం సబ్సిడీ పోను రైతు వాటా 5,000 మాత్రమే. 
ఒకసారి పెట్టుబడి పెట్టి 80 సంవత్సరాల వరకు పంట 
తీసుకునే ఏకైక పంట పామాయిల్‌ పంట. చీడ పురుగులు, 
క్రిమి కీటకాలు, పందులు, పశువులు తింటాయనే బెడద 
లేదు. దొంగలు ఎత్తుకెళుతారు అని లేదు. ఎవరికి 


అక్కరకు రాదు కేవలం పామాయిల్‌ తీసే కంపెనీకి తప్ప. 


నాలుగవ సంవత్సరం నుండి పామాయిల్‌ గెలలు వస్తాయి. ఎకరానికి 
సుమారు 10 నుండి 16 టన్నుల దిగుబడి వస్తుంది. పంట ఎక్కడ అమ్ముకోవాలనే 
సందేహం లేదు. ఇప్పటికే పామాయిల్‌ తయారీ కై ఎర్రవల్లి పోలీస్‌ బెటాలియన్‌ 
వద్ద ఆయిల్‌ కంపెనీ సిద్ధంగా ఉన్నది. రైతు పొలం వద్దకే వచ్చి పంట 
కొనుగోలు చేసుకొని వెళతారు. ప్రస్తుతం మార్కెట్‌ లో టన్నుకు 13,500 
గిట్టుబాటు ధర లభిస్తోంది. అంటే కనీసం ఎకరానికి 10 టన్నులు దిగుబడి 
అనుకున్నా సంవత్సరానికి 1,85,000లు లాభం వస్తుంది. 80 సంవత్సరాల 
పాటు పెట్టుబడి లేకుండా ఎకరానికి రమారమి 1,85,000 అంటే రైతుకు 


నిజంగా కల్పవృక్షమే. 


ఎకరాల్లో మొక్కలు నాటేందుకు 
లక్ష్యంగా _ పెట్టుకోగా 3,19,200 
మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. అందులో 
ఇప్పటికే ఈ సంవత్సరం 1502 
ఎకరాలు పూర్తి అయ్యింది. మిగిలిన 
మొక్కలు రెండు మూడు నెలల్లో పూర్తి 
అవుతాయి. 

ఒకప్పుడు పాలమూరు జిల్లా 
అంటేనే కరువు కాటకాలు, వలసలకు 


- పేరుగాంచిన జిల్లా. పాలమూరు లేబర్‌ 


దేశంలో ఎక్కడైనా దొరికేవారు. కానీ 
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సాగు 
నీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, 
అందులో నీళ్ళ నిరంజన్‌ రెడ్డి అని పేరు 
తెచ్చుకున్న రాష్ట వ్యవసాయ శాఖ 
మంత్రి పాలమూర్‌ జిల్లాలో కల్వకుర్తి, 


నెట్టెంపాడు, జూరాల ద్వారా ప్రతి చెరువు, కుంటలు 


నింపుకోవడంతో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి 
రైతులు ఆనందంగా పంటలు సాగుచేసుకుంటున్నారు. 
వలసలు వెళ్ళిన వారు తిరిగి స్వస్థలాలకు చేరుకొని 
పంటలు సాగు చేసుకుంటున్నారు. అన్ని విధాలుగా 
ఆయిల్‌ పామ్‌ సాగుకు అనువుగా ఉండటంతో వనపర్తి 
జిల్లాలో రైతులు పోటీపడి సాగు చేసుకుంటున్నారు. 
ఆయిల్‌ పామ్‌ సాగుతో రాబోయే రోజుల్లో వనపర్తి 
జిల్లా మరో మలేషియాగా మారుతుంది అనడంలో 


సందేహం లేదు. 


అందుకే తెలంగాణ రాష్ట ప్రభుత్వం పామాయిల్‌ సాగును ప్రోత్సహిస్తుంది. 


ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి 
సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తన స్వంత జిల్లా అయిన 
వనపర్తి లో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 
పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద 48 మంది రైతులను 
ప్రోత్సహించి 224 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ 
మొక్కలను నాటడం జరిగింది. ఆ తోటలు 
ప్రస్తుతం ౩ సంవత్సరాలు పూర్తి చేసుకొని కాపు 
కోతకు సిద్ధంగా ఉన్నది. 2022-23 ఆర్థిక 
సంవత్సరంలో 844 మంది రైతులు తమ 
3002.40 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ మొక్కలు 
నాటడం జరిగింది. 

వనపర్తి జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ 
ఆయిల్‌ పామ్‌ పంట సాగును మరింత 
ప్రోత్సహించేందుకు 2023-24 ఆర్థిక 
సంవత్సరంలో ప్రియునిక్‌ ఇండియా (ఫైవేట్‌ 
లిమిటెడ్‌ ఆధ్వర్యంలో కడుకుంట్ల గ్రామం, వనపర్తి 
మండలంలో ఆయిల్‌ పామ్‌ నర్సరీలో 5600 


49 


5 ఆగస్టు 2023 


క్‌ ms 


'ప్రారంభో వానికి సిద్దమైన మీడియా అకాడమీ ౪ భవనం 


హైదరాబాద్‌ నాంపల్లి లో ఉన్న పాత ప్రెస్‌ a స్థానంలో నిర్మిస్తున్న తెలంగాణ మీడియా అకాడమీ నూతన 
భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దీనిని వేయి గజాల “లంలో నాలుగు అంతస్తుల్లో 29,548 చదరపు అడుగుల్లో 
కార్పొరేట్‌ భవనంలా నిర్మించారు. ఈ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేయవలసిందిగా. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని, మీడియా 
అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ విజ్ఞప్తి చేశారు. ఆయన ఆమోదం కోసం చూస్తున్నారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాత అకాడమీ 
భవనంలో ఫిబ్రవరి 2015లో జరిగిన 
అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో 


డైరెక్టర్‌ రాజమౌళి తదితర 
అధికారులు అకాడమీ 


పాల్గొని కొత్త భవనం నిర్మించాలని భవన నిర్మాణాన్ని 
సూచించారు. ఆ మేరకు 2017లో భవన పరిశీలించారు. భవనం 
నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేశారు. పనులన్నీ తుదిదశకు 


వచ్చినందున, మిగిలిన 
అరకొర పనులు పూర్తిచేసి 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ కర్త, కర్మ క్రియగా 
ఈ భవనం రూపుదిద్దుకున్నది. భవనంలో 
జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి మెరుగులు దిద్దవలసిందిగా 
గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక |= జి ఆర్‌ అండ్‌ బి అధికారులను 
అంతస్తు. రెండంతస్తుల్లో కలిపి 250 మంది ms సామర్థ్యం గల కోరారు. కేసీఆర్‌ ప్రత్యేక (శ్రద్ధ వల్ల, జర్నలిస్టుల పట్ల 


ఆడిటోరియం, గ్రంథాలయం, ఛైర్మన్‌, తదితరులకు ప్రత్యేక గదులు ఆయనకున్న చిత్తశుద్ధి వల్ల ఇది సాధ్యమైందని మీడియా 
నిర్మించారు. అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. భవన 

తరగతి గదుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన నిర్మాణ పనులను పర్యవేక్షించిన సమాచార శాఖ ప్రత్యేక 
కంప్యూటర్లకు ప్రత్యేక గదిని కూడా నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర కమిషనర్‌, అశోక్‌ రెడ్డి ఇంజనీర్లకు కొన్ని సూచనలు 
వ భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ భవన నిర్మాణం జరిగింది. భవన చేశారు. త్వరలో మీడియా అకాడమీ భవనం 
నిర్మాణం పూర్తయిన సందర్భంగా మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించుకుంటామని 
నారాయణ తో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక అకాడమీ ఛైర్మన్‌ తెలిపారు. 

® 


50 


అ ఆగస్టు 2023 


ల = ర 


పేదరికం తగ్గుముఖం 


ప్రభుత్వం ప్రజలకు అందించే పాలన, వారి వారి జీవన స్థితిగతులను పరిశీలిస్తే అవగతమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేస్తున్న 
సంక్షేమ పథకాల ఫలం సామాన్యులను ఆలింగనం చేసుకుంటున్నది. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం సాగిస్తున్న పోరులో మన 
రాష్ట్ర గణనీయమైన ప్రగతి సాధించింది. 'సంపద పెంచు.. ప్రజలకు పంచు' అనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేస్తున్నపలు 


రకాల కార్యక్రమాల వల్ల, పేదరిక నిర్మూలనలో జాతీయ సగటు కన్నా ఉత్తమ పనితీరును ప్రదర్శించింది. 


రాష్ట్రంలో మెరుగుపడిన ప్రజల జీవన ప్రమాణాలే ఇందుకు 

కొలమానాలు. నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన బహుమ- 
ంఖీయ పేదరిక సూచీ ఆ విషయాన్నే విశదపరిచింది. పేదరికం 
పెత్తనాన్ని కింది చూపులు చూసేలా చేసింది. జాతీయ 
స్థాయిలో నమోదయిన సగటు పేదరికంతో పోల్చి 
చూసినపుడు, తెలంగాణలో పేదరికం అందులో మూడో 
వంతుగా నమోదయింది. ఈ ఫలితాలలో మన 
పట్టణాలు, పల్లెలు పరస్పరం పోటీ పడటం విశేషం. 
విద్య, వైద్యం, స్థిర, చరాస్తులు, పారిశుధ్యం, విద్యుత్తు 
వినియోగం వంటి పలు అంశాలను ఈ సూచీ తయారీలో 
పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో సర్మారు 
కొలువుదీరినప్పటి నుంచి ఒక్కో రంగంపై ప్రత్యేకమైన శ్రద్ద వహించి 
ముందుకు నడిచింది. వ్యవసాయం మొదలు విద్య, వైద్యం వరకు వినూత్నమైన 
ఆలోచనలతో, సృజనాత్మకమైన పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. 

పట్టణాల్లో పటారం, పల్లెల్లో లొటారం అనే పరిస్థితి పోయి 
సమాంతర అభివృద్ధి కొనసాగుతున్నది. సాగుకు సహాయపడంతో అటు రైతు 
ఇటు ఊరూ బాగుపడ్డాయి. కరెంటు, నీళ్ల సమస్యలు సమూలంగా కనుమ- 
రుగయ్యాయి. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతున్నాయి. పెట్టుబడి 
అవసరాలకు రైతుబంధు, కష్టకాలంలో అండగా బీమా నిలుస్తున్నాయి. దాంతో 
ఊళ్ళల్లో పచ్చదనం పరిఢవిల్లింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. 

ఇక పట్టణాల్లో పారిశ్రామిక రంగం నడకను, పరుగుగా మలచడంతో 
రాష్టంలో ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో 
పోలిస్తే ఆయా అంశాలలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిన సంగతి తెలిసిందే. 
వాటి సమగ్ర ప్రభావాల ఫలితంగా పేదరికం అడుగంటుతున్నది. విద్యలోని 
ముద్రారాక్షసాలను చక్కదిద్ది, వైద్యంలో వసతులను సామాన్యులకు 
అందుబాటులోకి తేవడం, బాలింతల పోషణ, పేదింటి అమ్మాయిలకు పెండ్లి 
ఖర్చులు సమకూర్చడం వంటి సంక్షేమ పథకాలు సామాన్యుల అభ్యున్నతికి 
ఎంతగానో ఉపకరించాయి. 

నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన మల్టీ డైమెన్షన్‌ పావర్టీ 
ఇండెక్స్‌-2028 నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 18. 18 
శాతంగా ఉన్న పేదరికం 2019-21 నాటికే 5.88 శాతానికి దిగివచ్చింది. 
అంటే ఏకంగా 7.3 శాతం మేర పేదరికం కనుమరుగయ్యిందని చెప్పవచ్చు. 
వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెక్కించిన నీతి ఆయోగ్‌.. 
2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పుల 


51 


కనుగుణంగా తగ్గిన పేదరికాన్ని 
తెలియజేస్తూ మల్టీ డైమన్ననల్‌ 
పావర్ణీ ఇండెక్స్‌ చాఫ్టర్‌-2 
విడుదల చేసింది. పేదరిక 
నిర్మూలనలో జాతీయ సగటు కన్నా 
తెలంగాణ రాష్టం ఉత్తమ 
పనితీరును ప్రదర్శించింది. 
అభివృద్ధి సంక్షేమ 
పథకాల అమలులో తెలంగాణ 
దేశంలోనే నంబర్‌వన్‌గా 
నిలిచిందని నీతి ఆయోగ్‌ నివేదిక 
స్పష్టం చేసింది. ఐదేండ్లలో (2015-16, 
2019-21 మధ్య) తెలంగాణలో 27,61,201 
మంది (ప్రజలు పేదరికం నుంచి బయట పడ్డారు. 
2015-16లో 13.18 శాతం నుంచి 2019- 
2021లో 5.88 శాతానికి అంటే 7.3 శాతం 
పేదరికం తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 
19.51 శాతం నుంచి 7.51 శాతానికి వేగంగా 
క్షీణించింది. అదే సమయంలో, పట్టణ ప్రాంతాల్లో 
పేదరికం 4.92 శాతం నుంచి 2.78 శాతానికి 
తగ్గింది. ప్రజల బ్యాంకు ఖాతాలు, వారి స్థిర, 
చరాస్తులు వారికి అందుతున్న విద్య, వైద్యం, 
పోషకాహారం, శిశు మరణాలు, స్మూలుకు వెళ్లే 
పిల్లలు, పాఠశాలల్లో హాజరు, వంటగ్యాస్‌ 
IES, పారిశుధ్యం, విద్యుత్తు సరఫరా 
మొదలైన అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నది. 
2015-16లో నిర్వహించిన నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ 
సర్వే-4తోపాటు 2019-21లో నిర్వహించిన 5వ 
సర్వే ఫలితాలను విశ్లేషిస్తూ రూపొందించిన ఈ 
నివేదికలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత 
ప్రాంతాలకు సంబంధించిన బహుళ పేదరిక 
సూచీలను విడుదల చేసింది. వీటిలో తెలంగాణ 
అనేక అంశాల్లో మెరుగైన ఫలితాలను సాధించడం 
పరిశీలించాల్సిన అంశం. టా 


5 ఆగస్టు 2023 


నాహిత్స వికాసం 
తెలంగాణ సాధించుకున్న తర్వాత సాహిత్యం కూడా కొత్త వెలుగును నింపుకుంది. అస్తిత్వాన్ని అన్వేషించుకుంది. స్థానాన్ని 
నిర్దేశించుకుంది. చిత్రపరిశ్రమలో ఇంతకాలంగా తెలంగాణ భాషను వ్యంగ్యంగా చిత్రించిన దశనుండి ఆ భాష సొగసులను, 
సౌందర్యాన్ని మాధుర్యాన్ని తెలిజేస్తూ వెండితెరపై మెరుపులు ప్రదర్శించింది. పాఠ్యగ్రంథాలలో ప్రజ్ఞ్యలింపచేసింది. ప్రతి కవి తన 
కవిత్వాన్ని కథను స్వీయభాషలో రాసుకుంటున్నాడు. ఎన్నో ప్రక్రియలలో ఈ ప్రాంతీయులు చేసిన సేవను సాహిత్యం కొత్తగా 


నిరూపించుకుంది. కనుమరుగైన కథలు వెతుక్కుంది. నాచుపట్టిన నవలలను సాహితీ సంద్రంలో నుండి వెలికితీసింది. కథ, నవల 
రెండూ ఈ ప్రాంతం నుండే మొదటగా వచ్చాయని నిరూపించుకుంది. విరబూసిన పాటను రకరకాలుగా విస్తరింపచేసింది. 


ఇంత విసృతంగా పాటను రాయగల సామర్థ్యం ఈ ఉద్యమాల గడ్డకే ఉందని వేనోళ్ళతో వినిపించింది. 
శాసనాలను తుడుచుకుని చరిత్రను సవరించుకుంది. కుట్రకు గురైన కావ్యాలను, కవులను కలుపుకుని 
కొత్తగా సాహిత్య చరిత్రలను నిర్మించుకుంది. ఈ విధంగా తెలంగాణ సాహిత్య, భాషాంశాలకు నూతన 
వైభవాన్ని సంతరింపచేసుకుని సాహిత్య చరిత్రలను సక్రమంగా రూపొందించుకుంది. ఇలాంటి సాహిత్య 
వికాస యజ్ఞంలో సాహిత్య సంస్థలు, అకాడమీలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు, కొందరు పరిశోధకుల కృషి 
శ్లాఘనీయమైనంది. ఈ వికాసాన్ని అంచన వేయడానికి ప్రక్రియల వారీగా పరిశీలిద్దాం. 


డా. అట్టెం దత్తయ్య పిల్లల కథలకు సంబంధించిన 
rn పుస్తకాలు జిల్లాల వారిగా దక్కన్‌లాండ్‌ 
పత్రికనుండి ప్రచురించి ఒక కొత్త 
ఒరవడిని సృష్టించారు. 

తెలంగాణ సాధన అనంతరం 
సంవత్సరాల వారిగా చూసినపుడు 
చాలా కథా సంపుటాలు దర్శన 
మిస్తాయి. అందులో మచ్చుకు 
కొన్నింటిని స్పృళిద్దాం. “ఇంతకు ఇంతే” 
(2014) పోల్కంపల్లి శాంతాదేవి; 
“కథలకి ఆవలి (2014) మంగారి 
రాజేందర్‌; “కపిలవాయి లింగమూర్తి 
కథానికలు’ (2015) కపిలవాయి 


కథ : పరిశోధనలో, సృజనలో ఊహించనంత 
స్థాయికి ఎదిగిన సాహిత్య ప్రక్రియ కథానిక. తెలుగు 
ప్రపంచంలోనే తొలి తెలుగు కథ ఈ ప్రాంతం 
నుండే వచ్చిందని నిరూపిస్తూ పాత కథలను 
ఎన్నింటినో వెలుగులోకి తెచ్చారు. తెలంగాణ 
తొలితరం కథలు), “తొలినాటి కతలు” అనే 
సంకలనాలలో విసృతికి గురైన తెలంగాణ కథలను 
ముద్రించారు. బండారు అచ్చమాంబ కథలు, ఆవుల 
పిచ్చయ్య కథలు, బొమ్మ హేమాదేవి కథలు వంటి 
మొదటితరం వారి కథలను వెలికితీసి అందించారు. 
“తెలంగాణ కథి శీర్షికతో ప్రతి సంవత్సరం 


సంగిశెట్టి శ్రీనివాస్‌, వెల్దండి శ్రీధర్‌లు కథల లింగమూర్తి 'బేచారే (2015), 
సంకలనాన్ని తీసుకువస్తున్నారు. సాహిత్య అకాడెమి ప్రచురించిన “అలాయిబలాయి (2015) స్కైబాబ; “అడవిలో 
“అస్తిత్వ కథల సంపుటి ఆంగ్లం, హిందీ భాషల్లోకి కూడా అనువదించి వెన్నెలి(2015), కాలం తెచ్చినమార్చు' (2015) 
తెలుగేతరుల దగ్గరకు తీసుకువెళ్ళారు. ఇవే కాకుండా జిల్లాలవారిగా బి.ఎస్‌.రాములు; 'యక్షగానం'(2016) దేవులపల్లి 
“వరంగల్‌ కథలు, “నల్గొండ కథలు”, ‘కరీంనగర్‌ కథలు”, “ఖమ్మం కృష్ణమూర్తి 'పారలు(2016) స్వాతిశ్రీపాద; “తప్ప 
కథలు”, “మెతుకు కతలు వంటి సంకలనాల గొప్ప కోడీకరణ (2016) సిద్దెంకి యాదగిరి; ‘తెలంగాణ వెలుగులు” 
జరిగింది. అట్లాగే అస్తిత్వాల వారిగా తెలంగాణ చౌక్‌” (తెలంగాణ ఉ (011. “ఇజ్జత్‌ పోయింది” (2017) కాలువ మల్లయ్య; 


ద్యమ తొలికథా సంకలనం), తెలంగాణ దళిత కథలు”, 'వేపకాయంత “తల్లిచేప (2017) అల్లంరాజయ్య; “మా ఫణిగిరి గుట్ట 
నిజంి(యాదవ కథలు), “వలస కథలు”, “మల్లెసాలె'(శతాధిక చేతివృత్తి కథలు” (2018) శిరంశెట్టి కాంతారావు; 'ఆలోచనలో 
కథలు) 'ేసులి (గోర్‌ బంజార కథలు) వంటివి కూడా వచ్చాయి. ఆమె” (2018) శాంతి ప్రబోధ; 'హీరాలాల్‌ రాయ్‌ 


52 


అ ఆగస్టు 2023 


కథలు”, 'కథానిక గుచ్చంి, “పరిసరాలు, “సురవరం ప్రతాపరెడ్డి కథలు” 
ఇవన్నీ 2019లో తెలంగాణ సాహిత్య అకాడమి ముద్రించింది. 'కథమానం 
భవతి” (2021) కే.వి.నరేందర్‌; “నలుపు” (సమగ్ర కథా సంపుటాలు -2) 
(2028) పి.చంద్‌ వంటి అనేక కథాసంపుటాలు, సంకలనాలు 
వెలువడ్డాయి. తెలంగాణ నుండి వచ్చిన ఈ కథలు తెలంగాణ సంస్కృతి, 
భాష, ప్రాంతీయ, కుల, మత, వ్యక్తిత్వ, అస్తిత్వాలకు అద్దం పడుతున్నాయి. 
వీటి ద్వారా తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను అంచన 
వేయవచ్చు. 


నవల: 


తెలంగాణ సాహిత్యంలో నవల పాత్ర చాల విశాలమైంది. తెలంగాణ 
జీవన విధానాన్ని ఉద్యమాన్ని పోరాటాన్ని, విపులంగా నవల మాత్రమే 
చిత్రించగలిగింది. వాటికి నిదర్శనాలే వట్టికోట ఆళ్వారుస్వామి “ప్రజల 
మనిషి, దాశరథి రంగాచార్య “చిల్లర దేవుళ్ళు, “మోదుగు పూలు వంటివి. 
అనంతరం విప్లవోద్యమాలను చిత్రించినవి చెరబండరాజు “మా పల్లె, అల్లం 
రాజయ్య “కొలిమంటుకుంది), హసన్‌ “అంపశయ్య” వంటి నవలలు. 
తెలంగాణ సాధన అనంతరం పరిశోధనలో తేల్చిన విషయం (ప్రకారం 
మొదటి నవలగా తడకమల్ల కృష్ణారావు “కంబుకందర చరి(త్రిను 
నిర్ణయించారు. ఈ ప్రక్రియ చరిత్ర, వికాసాన్ని తెలియజేస్తూ వచ్చిన 
పుస్తకాలలో తెలంగాణ నవలా చరిత్ర (2017) సంగిశెట్టి శ్రీనివాస్‌, 
తెలంగాణ నవలా వికాసం” కాసుల ప్రతాపరెడ్డి, తెలంగాణ నవలా 
సాహిత్యం” టి. శ్రీరంగస్వామి వంటివి తెలంగాణ నవలా సాహిత్యానికి అద్దం 
పడుతాయి. 

కొన్ని నవలలను పరిశీలిస్తే 'చూపు” (2014) బి.ఎస్‌.రాములు; “ఎక్కడి 
నుండి? ఎక్కడి దాకా? (2014) రామా చంద్రమౌళి; “ఏ వెలుగులకీ 
ప్రస్థానం? (2014) అంపశయ్య నవీన్‌; “మాదిగ విజయం” (2015) కాలువ 
మల్లయ్య; “ప్రజాజ్యోతి పాపన్న (2015) ఎస్‌.ఎం. ప్రాణ్‌రావు; “అడవి” 
(2015) వసంతరావు దేశపాండే; “కర్మభూమి” (2016) ఐతా చంద్రయ్య; 
“గుల్‌ మొహర్‌' (2016) పోల్మంపల్లి శాంతాదేవి; 'సృష్టిలో తీయనిది” 
(2014) అమృతలత; “మూడు ముక్కలాటి (2017) దేవులపల్లి కృష్ణమూర్తి; 
'జిగిరి (2017) పెద్దింటి అశోక్‌ కుమార్‌; 'కొంగవాలు కత్తి (2018) గడ్డం 
మోహన్‌రావు; కౌసల్యా సుప్రజా రామి (2018) తాటికొండాల 
నరసింహరావు; “మృత్యోర్మా అమృతంగమయ” (2018) మల్లవరపు 
చిన్నయ్య; 'కుట్రి (2019) ప్రభాకర్‌ జైని; మై గరీబ్‌ హు (2019) 
కవిరాజమూర్తి; “లాంగ్‌ మార్చ్‌” (2019) పెద్దింటి అశోక్‌ కుమార్‌; 'కెరటం' 
(2020) తాళ్ళపల్లి యాకమ్మ తల్లులు కూతుర్లు'(2022) హుస్సెన్‌; “రేవు 
తిరుగబడితే” (2013) పులికొండ సుబ్బాచారి; “ప్రేమ పవనాలు - 
మానవతా సౌరభాలు” (2028) గులాబీల మాల్లారెడ్డి వంటి నవలలు 
తెలంగాణ అవతరణ అనంతరం వెలువడిన నవలా సాహిత్య వికాసానికి 
నిదర్శనాలుగా నిలుస్తాయి. 


కవిత్వం: 


తెలంగాణ వచన కవిత్వం వ్యక్తీకరణ, శైలి, భాష వంటి వాటిన్నిటిలో 
ప్రాంతీయ ముద్రను వేసుకుంది. చెప్పదల్చుకున్న అంశాలన్ని ఇంతకు 
ముందుకంటే ధైర్యంగా, సూటిగా, తనదైన పద్ధతిలో చెప్తున్నట్లు కనిపిస్తుంది. 


శి 


ఎన్నో సంస్థలు అనేక సందర్భాలలో రకరకాల 
అంశాలపై సంకలనాలను తీసుకువచ్చాయి. 
అందులో “తొలిపొద్దు? (2015), “తంగేడు వనం” 
(2015), “ఆకుపచ్చని పొద్దుపొడుపు” (2017) 
వంటి సంకలనాలను తెలంగాణ భాషా సాంస్కృతిక 
సంస్థ ముద్రించింది. 2014 తర్వాత వ్యక్తిగతంగా 
తీసుకువచ్చిన కవితా సంపుటాలు అసంఖ్యాకం. 
వాటిలోనుండి కొన్నిటిని స్పృశిస్తే “ఇక్కడి చెట్టు 
గాలి” (2014) నందిని సిధారెడ్డి, “అసంపూర్ణ 
(2014) రామా చంద్రమౌళి; “మాటల మడుగు” 
(2014) మార్గరేట్‌ మెర్సీ; “కాశీం కవిత్వం” 
(2015) కాశీం; చెట్టును దాటుకుంటూ”(2015) 
జూకంటి జగన్నాథం; “ఎర్రగాలు (2015) కూకట్ల 
తిరుపతి; “బ్రేకింగ్‌ ప్యూస్‌' (2015) కోట్ల 
వెంకటేశ్వరరెడ్డి; “బొమ్మలబాయి” (2015) సిద్దార్థ; 


“అంద పొద్దు (2016) నిరంజన్‌ గుడిపల్లి; 
తెలంగాణ పదాలు (2016) ఐతా చంద్రయ్య; 
'నిర్భయకాశం కింది (2016) రజిత అనిశెట్టి; 
“'తావుి(2016) సుంకిరెడ్డి నారాయణరెడ్డి; 
“ఎనిమిదో అడుగు'(2017) కొండపల్లి నీహారిణి; 
“అనుస్ఫజని (2017) నిఖిలేశ్వర్‌; తెలంగాణ 
తేనెపలుకు” (2017) వనపట్ల సుబ్బయ్య; మూల 
మలుపు (2018) ఏనుగు నరసింహారెడ్డి; 
'కాన్ఫిడెన్నీయల్‌ రిపోర్ట్‌ (2018) కూరెల్ల 
విఠలాచార్య; 'నీటి మనుసు” (2019) నందిని 
సిధారెడ్డి, “నడక బోనం” (2019) కొమురవెల్లి 
అంజయ్య; “దండ కడియం) (2019) 
తగుళ్ళగోపాల్‌; “అన్నవరం దేవేందర్‌ కవిత్వం” 
(2022) అన్నవరం దేవేందర్‌ వంటి కవిత 
సంపుటాలతోపాటు చాలామంది కవిత్వ 
సంపుటాలు కనిపిస్తున్నాయి. ఈ కవిత్వంలో 
తెలంగాణ జీవన సౌందర్యానికి, వ్యథలకు, 


అ ఆగస్టు 2023 


సమస్యలకు చిత్రిక పట్టారు. కవిత్వం కూడా అనేక రకాల వ్యథలను, 
ఉద్యమాలను ఆవిష్మరింపడానికి ఉపయోగ పడుతుందని 
నిరూపించారు. 

విమర్శ విసృతమైనది. తెలంగాణ సాహిత్య విమర్శ అన్నికోణాలలో 
ముమ్మరంగా సాగుతూనే 
ఉంది. జిల్లాల వారిగా సాహిత్య చరిత్రలు రావడంతో విమర్శ పరిపుష్టం 
అయ్యిందని చెప్పడానికి నిదర్శనం. 'తెలంగాణ సాహిత్య చరిత్రలు 
ముదిగంటి సుజాతరెడ్డి, ఎస్‌ £ తామాతావఎ. సుంకిరెడ్డి నారాయణరెడ్డి 
తీసుకురాగ, తెలంగాణ సాహిత్య అకాడెమి తెలంగాణ సమగ్ర సాహిత్య 
చరి(త్రిను తెలుగు అకాడమి తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్రను 
ముద్రించాయి. అట్లాగే నీల్‌కమల్‌ పబ్లికేషన్స్‌ సంస్థ బాలశ్రీనివాసమూర్తి 
సంపాదకుడుగా తెలంగాణ సాహిత్య చరి(త్రి (మూడు సంపుటాలు), 
“తెలంగాణ వైతాళికులు” (మూడు సంపుటాలు) చాల అంశాలను 
పరిశీలించాయి. సాహిత్యంలో గల అన్ని ప్రక్రియలను వివిధ వ్యక్తులతో 
రాయించి 'కదంబంి (2014) పేరుతో సాగి కమలాకరశర్మ 
సంపాదకులుగా 'మూసి” 
పత్రికవారు తీసుకువచ్చారు. 
వీటితో పాటు 2014తర్వాత 
వచ్చిన సాహిత్యాన్ని పరిశీలించిన, 
విశ్లేషించిన విమర్శ (గంథాలు 
ఎన్నో కొనియాడ దగినవి. 
వాటిలో నుండి మచ్చుకు 
“అద్యతన దృష్టి (2014) 
ముదిగంటి సుజాతరెడ్డి; “ఈ నాటి 
కవిత (2014) ఎం. నారాయ- 
ణశర్మ “తెలంగాణ తెలుగు నవల” 
(2014) సం. పంతంగి 
వెంకటేశ్వర్లు; తెలంగాణ 
సంస్కృతి తొలి ఆవిష్కర్త పాల్కురికి 
సోమనాథుడు” (2015) సం. అనుమాండ్ల భూమయ్య; తెలంగాణ 
సాహిత్య పీఠికలు (2016) బన్న అయిలయ్య; తెలంగాణ యాస బాసి 
(2016) కసిరెడ్డి వెంకటరెడ్డి; తెలంగాణ భాషు (2016) కాలువ 
మల్లయ్య; “తెలంగాణ పద్య కవితావైభవం” (2016) గండ్ర లక్ష్మణరావు; 
“ప్రాంతీయ అస్తిత్వం తెలంగాణ కథ, నవలి (2017) బి.ఎస్‌.రాములు; 
“సహృదయ సాహిత్య విమర్శ - వైవిధ్యం” (2018) అమ్మంగి 
వేణుగోపాల్‌; “పటువు (2018) బి.వి. ఎన్‌. స్వామి; 
“అంతరంగంి(2018) ఏనుగు నరసింహరెడ్డి; “తెలుగు నవల ప్రయోగ 
వైవిధ్యం” (2019) కె.పి.అశోక్‌; “సమన్వయ” (2021) ఎస్‌.రఘు; 
'దుర్చిణి' సంగిశెట్టి శ్రీనివాస్‌; తెలంగాణ బిసివాద సాహిత్యం” (2021) 
అట్టెం దత్తయ్య; “అక్షరమాలి (మొత్తం 6 సంపుటాలు) (2022) 
వెలుదండ నిత్యానందరావు; '“ద్విచక్రం” (2022) ఆడెపు లక్ష్మీపతి; 
“తరాజు' కాంచనపల్లి గోవర్ధనరాజు ఇలాంటి అమూల్య గ్రంథాలు 
కవులను, కావ్యాలను, ధోరణులను, వాదాలను, ఉద్యమాలను వివరించి, 
విశ్లేషించిన (గంథాలు. 


54 


పాట : 

పాటకు పరుగెత్తడం నేర్పింది తెలంగాణ ఉద్యమం. 
తొలి, మలిదశల ఉద్యమాలలో వచ్చిన పాటలు 
అనంతం. అందులో సాధ్యమైనన్ని సేకరించి 
“నిప్పులవాగు (తెలంగాణ ఉద్యమపాట) పేరుతో 
అందెశ్రీ సంపాదకుడిగా వెలువరించారు. ఇది 745 
కవితలు, గేయాలతో రూపొందించిన గ్రంథం. 
తెలంగాణ పదసంకీర్తనలు” (2019) (సం.) పి. 
భాస్మరయోగి గ్రంథం వందల మంది కీర్తనకారులను 
పరిచయం చేసింది. విప్లవ రచయితల సంఘం 
(ప్రచురించిన తెలంగాణ పోరాట పాటలు’ (1972), 
రెండవ సంపుటి (1977వచ్చింది. విశాలాంధ్ర 
పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురించిన తెలంగాణా పోరాట 
గేయాలు’ (1978). సాహితీ సర్మిల్‌ హైదరాబాద్‌ 
“తెలంగాణ పోరాట పాటలు (1990) ప్రజాశక్తి బుక్‌ 
వారు “బండెనక బండి 
కట్టి: (వీర తెలంగాణా 
పోరాట పాటలు) 
(2006) వంటివి 
తెలంగాణ ఉద్యమ 
పాటలను ఒకచేటికి 
తీసుకు వచ్చిన పుస్తకాలు. 
వీటి అనంతరం 
ఆగకుండా ఎందరో 
వారివారి గ్రంథాలను 
వెలువరిస్తూనే ఉన్నారు. 
“నాగేటి సాల్లల్లి (2014) 
నందిని సిధారెడ్డి; 
“తుంగు (తెలంగాణ 
పాటలు) (2015) అంబటి వెంకన్న ‘తెలంగాణ వైభవ 
గీతములు (2015) సబ్బని లక్ష్మీనారాయణ; 
“పల్లెసుద్దులు'(2015) వల్లంపట్ల నాగేశ్వరరావు; 'వసంత 
గీతం”) (2016) జయరాజు; "నా పాటలు (2017) 
సుద్దాల అశోక్‌తేజ; “సబ్బండ నాదం” (2017) 
ముద్దంగుల ఎల్లన్న్య 'కైతల కవాతు'(2019) మిత్ర; 
“'స్ఫూర్తిపాటలు” స్ఫూర్తి మొదలగు వారు వారివారి 
పాటలను పుస్తకాలుగా తీసుకువచ్చారు. పుస్తకాలుగా 
మాత్రమే కాకుండా సి.డి.ల రూపంలో, యూట్యూబ్‌లో 
కూడ అందుబాటులో ఉంచారు. 


నిఘంటువులు : 

తెలంగాణ భాష ప్రామాణికమైనది కాదు అంటూ 
హేళన గురైంది. తెలంగాణ సాధన అనంతరం వాడుక 
భాషే ప్రామాణికమైన భాషగా నిరూపించుకుంది. 
వ్యాకరణాన్ని సిద్ధం చేసుకుంటుంది. నిఘంటువులను 


అ ఆగస్టు 2023 


తయారు చేసుకుంది. 'తెలంగాణ పదకోశం), ‘తెలంగాణ పదబంధ కోశం” 
నలిమెల భాస్మర్‌. “వాయర సంస్కృతం'(పాలమూరు మాడలికం) కపిలవాయి 
లింగమూర్తి; “గుమ్మి (తెలంగాణ వాడుక భాషా పలుకులు, పలుకుబడులు) 
కాలువ మల్లయ్య; 'తెలంగాణ వ్యవహార పదకోశం” ముదిగంటి సుజాతరెడ్డి; 
తెలంగాణ నిఘంటువు - తెలగు విశ్వవిద్యాలయం వంటి తెలంగాణ భాషకు 
సంబంధించిన ప్రత్యేక నిఘంటువులు. తెలంగాణ సాహిత్య వికాసం సంస్థల 
పరంగా తక్కువ సమయంలో ఎక్కువగా జరిగింది. ప్రభుత్వేతర సంస్థలు 
కూడా దీక్షగా పనిచేస్తున్నవి కొన్ని ఉన్నాయి. 


తెలంగాణ సాహిత్య అకాడెమి : 


2017లో ఆవిర్భవించిన తెలంగాణ సాహిత్య అకాడెమి” ఘనంగా 
మహాసభలు నిర్వహించి, మహోన్నత ఆవిష్కరణలు చేసింది. తెలుగు 
సాహిత్యాన్ని దేశవిదేశాలకు పరిచయం చేసింది. ముఖ్యంగా 130కి పైచిలుకు 
ప్రామాణిక పుస్తకాలను ప్రచురించింది. ఇందులో అవసరానుకూలమైన 
(గ్రంథాలను విషయనిపుణులతో రాయించింది. కొన్ని విసృతికి గురైన పాత 
పుస్తకాలను పునర్శుద్రించింది. ప్రత్యేకంగా జిల్లాల వారిగా సాహిత్య చరిత్రలు, 
తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర, తెలంగాణ కావ్య పరిమళం, 


“అస్తిత్వ తెలంగాణ కథలు, “పరంపరి తెలంగాణ కవిత్వం, ne ep 
తెలంగాణ చరిత్ర గ్రంథాల వంటివాటిని ముద్రించుకోవడం సేకలనీతి తము 
ద్వారా తెలంగాణ సాహిత్య చరిత్రకు మరో వంద సంవత్సరాల వాలా 
ఆయువును పోసింది. ఇంకా సదస్సుల పేర్లలో వివిధ ప్రక్రియల 
సాహిత్యాన్ని పరిశీలనకు, పరిశోధనకు (ప్రేరేపించింది. కా 
తెలంగాణ సాహిత్య [గ్రంథ సూచి” వంటి ప్రామాణిక గ్రంథాలు పదీకీస్‌ంగవ 
ముద్రణలో ఉన్నాయి. నవలల పోటీలను నిర్వహించి 
బహుమతులతో ప్రోత్సహించింది. తెలంగాణ సాహిత్య 

3 w 
అకాడమి అవార్డుల పేర్లతో గొప్ప రచయితలను గుర్తించింది. ర్న కలో 
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ : Tra, ATH, er 


తెలంగాణ సాధన అనంతరం “భాషా సాంస్కృతిక శాఖ” 
సాహిత్యానికి, సంస్కృతికి, భాషకు, సినిమాకు, కళలకు పెద్దపీట 
వేసింది. సాహిత్య సదస్సులకు ఆర్థిక సహాయం చేస్తూ (్రేరేపిస్తుంది. 
జానపద, పద్య, వచన కవిత సంపుటాలను ప్రచురించింది. “తొలిపొద్దు, 
“కొత్తసాలు, “తంగేడు వనం, “మట్టిముద్రి, “పద్యతెలంగాణం” వంటి 
అపురూప (గ్రంథాలను అందించింది. 158మంది తెలంగాణ మహనీయుల 
జీవిత పరిచయ వ్యాసాలు కలిపి 'తెలంగాణ తేజోమూర్తులు, 27 కళారూప 
పరిచయ వ్యాసాలు “కళా తెలంగాణం” 20మంది స్మరణీయ సంకీర్తనకారుల 
పరిచయ వ్యాసాలతో “తెలంగాణ వాగ్గేయ వైభవం” వంటి పుస్తకాలను 
ముద్రించి తెలంగాణ సాహిత్య వైభవాన్ని మరింత ప్రసరింపచేసింది. 
తెలంగాణ అవతరణ అనంతరం "కాళోజి అవార్డు”, “దాశరథి అవార్డు” పేర్లతో 
వారివారి జన్మదినాల సందర్భంగా అమ్మంగి వేణుగోపాల్‌, మృత్యుంజయ 
శర్మలతో ప్రారంభించి ఎందరో సాహితీ దిగ్గజాలను సన్మానించుకుంటుంది. 


తెలుగు అకాడెమి : 


తెలుగు అకాడెమి ప్రపంచ తెలుగు మహాసభల సమయంలో తెలంగాణ 
మహనీయులను, వారివారి కృషిని ఎంతగానో వెలికితీసి గ్రంథంస్థం చేసింది. 


శ్ర 


“'లోకమలహరి”, రావి నారాయణరెడ్డి, బి. ఎన్‌. శాస్త్రి” 
మొదలగు సాహితీ మూర్తుల, ఉద్యమకారుల, 
చరిత్రకారుల మొదలగు వివిధ రంగాలలో (ప్రతిభ 
కనబరిచిన వందమంది మోనోగగాఫ్‌లను ముద్రించి 
ముందు తరాలకు వారి స్ఫూర్తిని అందించింది. అదే 
సమయంలో తెలంగాణ సాహిత్య సంబంధిత మరో 
150కి పైచిలుకు పుస్తకాలతో తెలంగాణ సాహిత్యం 
తక్కువకాలంలో పరివ్యాప్తికి తోడ్చడింది. 


తెలంగాణ సారస్వత పరిషత్‌ : 

ఆంధ్ర సారస్వత పరిషత్‌ తెలంగాణ సారస్వత 
పరిషత్‌గా పేరు మార్చుకొని తెలంగాణ 
సాహిత్యానికి ప్రత్యేక శ్రీకారం చుట్టింది. 'తెలంగాణ 
సాహిత్య చరిత్ర, ‘తెలంగాణ చరిత్ర, ‘తెలంగాణ 
మాండలికాలు కావ్య ప్రయోజనాలు), “తెలంగాణ 
గిరిజన భాషా సాహిత్యాలు’ వంటి తెలంగాణ 


సాహిత్య సంబంధిత (గంథాలను ముద్రించింది. 
“పరిణత వాణి పేర్లతో తెలంగాణలో గల ప్రముఖ 
సాహితీవేత్తల ఆత్మకథ ప్రసంగాలు ఇప్పించి, ఆ 
వ్యాసాలను పుస్తకాలుగా తీసుకురావడం 
ముదావహం. ప్రస్తుతం పరిషత్‌ 'జిల్లా సర్వస్వాలు” 
పేర్లతో ౩౩జిల్లాల సర్వస్వాలను తీసుకువస్తుంది. 
ఇప్పటివరకు అధికసంఖ్యలో వచ్చాయి. ఈ గ్రంథాల 
వల్ల ప్రతిజిల్లాలో ఉన్న చారిత్రక అంశాలు, సాహిత్య 
అంశాలు, సాంఘికాంశాలు, ఆర్థికాంశాలు, కవులు, 
కావ్యాలు వంటి అన్ని అంశాలను లోతుగా 
పరిశీలిస్తూ (గ్రంథస్థం చేస్తున్నారు. ఈ గ్రంథాలు 
తెలంగాణ సాహిత్య వికాసానికి, విస్తృతికి బాగా 
ఉపయోగపడుతుంది. వివిధ ప్రక్రియలలో ప్రతిభ 
కనపరుస్తున్న వారిని ప్రతి సంవత్సరం ఎంపికచేస్తూ 
అవార్డులను అందిస్తుంది. 


అ ఆగస్టు 2023 


తెలుగు విశ్వవిద్యాలయం: 

తెలంగాణలో గల అన్ని విశ్వవిద్యాలలో కంటే తెలుగుసాహిత్యానికి, 
కళలకు ఈ విశ్వవిద్యాలయం పేద్దపీట వెపూదొ సాహిత్య గ్రంథాల 
ముద్రణకు ప్రతిసంవత్సరం ఆర్థిక సహాయం అందిస్తుంది. వివిధ 
ప్రక్రియలలో ప్రసిద్ధ (గ్రంథాలను ఎంపిక చేసి అవార్డులు ప్రకటిస్తుంది. 
ఇది తెలంగాణ సాహిత్య లోకానికి గొప్ప ప్రోత్సాహంతో కూడిన 
గౌరవం. వీటితోపాటు పుస్తక ముద్రణలో భాగంగా కొన్ని తెలంగాణ 
గ్రంథాలను ముద్రించింది. ముఖ్యంగా లక్షపదాలతో 'తెలంగాణ 
నిఘంటువు”ను తీసుకువచ్చింది. తెలంగాణ సాహిత్య, సాంస్కృతి 
సంబంధిత అంశాలపై పరిశోధనలు చేయిస్తుంది. 


ఇతర విశ్వవిద్యాలయాలు: 


తెలంగాణలో తెలుగుశాఖలు ఉస్మానియా, కాకతీయ, తెలుగు, 
తెలంగాణ, పాలమూరు, శాతవాహన, గాందీ, 
కేంద్రీయ విశ్వవిద్యాలయలలో గలవు. ఈ 
విశ్వవిద్యాలయాలు అన్నీకూడా తెలంగాణ ఉద్యమం 
ప్రారంభం నుండి తెలంగాణ సాహిత్యం, భాషల 
స్పృహతో పనిచేస్తున్నాయి. తెలంగాణ సాధన 
అనంతరం బోధించే పాఠ్యాంశాలలో, చేయించే 
పరిశోధనలో పూర్తిస్థాయిలో తెలంగాణ సాహిత్యాన్ని ప ఇ 
తీసుకువచ్చారు. ప్రత్యేకించి తెలంగాణకు 
సంబంధించిన సాహితీవేత్తలపై, కావ్యాలపై, కథలు, 
నవలలు, కవిత్వం, ఉద్యమ సాహిత్యం మొదలగు 
అంశాలను తీసుకుని విసృత పరిశోధనలు చేస్తున్నారు. 
విశేషంగా భాషా, సాహిత్యాలపై ఈ విశ్వవిద్యాలయాలు 
నిర్వహించిన జాతీయ, అంతర్జాతీయ సదస్సు కొనియాడదగినవి. 
కాకతీయ విశ్వవిద్యాలయంలో “తెలంగాణ తెలుగు కథి, ‘తెలంగాణ 
నవలి, ‘తెలంగాణ నాటకం), ‘తెలంగాణ విమర్శ పేర్లతో నిర్వహించిన 
సదస్సులు హర్షణీయమైనవి. ఇందులో కొన్ని పుస్తకాలుగా రావడం 
ఆనందనీయం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ సాహిత్య 
సమాలోచనంి, సినారే సాహితీ వైభవం”, తెలంగాణ పాట - సమగ్ర 
సమాలోచని, ‘తెలంగాణ భాషా సమాలోచని వంటి అంశాలపై 
సదస్సులు నిర్వహించి ఎన్నో విలువైన అంశాలపై చర్చను 
రేకెత్తించాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి తెలంగాణ ప్రాచీన 
కావ్యాలు), “వృత్తి సాహిత్యం” అంశాలపై సదస్సులు జరిగాయి. ఈ 
మధ్య కాలంలో శాతవాహన విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉ 
ద్యమాలు - సాహిత్యం” పేరుతో సదస్సును నిర్వహించింది. ఇలాంటి 
సదస్సులు విశ్వవిద్యాలయాలు మాత్రమే కాకుండా వివిధ డిగ్రీ 
కళాశాలలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో నిర్వహించారు. తెలంగాణ 
ఆధునిక కావ్యాలు, తెలంగాణ పద్యసాహిత్యం, తెలంగాణ వచన 
కవిత్వం, కరీంనగర్‌ కథా సాహిత్యం, నల్గొండ జిల్లా సాహిత్యం, 
బి.ఎన్‌. శాస్తి సాహిత్య సమాలోచన వంటి అంశాలపై సదస్సులు 
నిర్వచించి సాహిత్యానికి మరింత పుష్టినిచ్చారు. 


Do 


56 


గ 


పత్రికలు: 

తెలంగాణ ఆవిర్భావానంతరం రెండు ప్రింటు 
సాహిత్య పత్రికలు నాలుగు వరకు అంతర్జాల పత్రికలు 
మొదలయ్యాయి. అందులో సాహిత్య అకాడెమి “పునాస 
పేరుతో త్రైమాసిక సాహిత్య పత్రికను ప్రారంభించింది. 
“తంగేడు” పేరుతో కల్వకుంట్ల కవిత మొదలు పెట్టారు. 
అంతర్జాల పత్రికలు 'మయూఖి, “తరుణి” పత్రికలను 
కొండపల్లి నిహారిణి, “బహుళి పత్రికను జ్వలిత, “కొలిమి” 
పత్రికను అనిశెట్టి రజితతో కూడిన సమూహం 
నడుపుతున్నారు. ఈ పత్రికలు అన్నీ తెలంగాణ 
సాహిత్యాన్ని అన్ని కోణాలలో విశ్లేషిస్తూ 
ఆవిష్మరిస్తున్నాయి. ఎంతోకాలం నుండి నడుస్తున్న 
సాహిత్య పత్రికలు “మూసీ”, “పాలపిట్ట”, దక్కన్‌ ల్యాండ్‌, 
వంటి సాహిత్య పత్రికలు తెలంగాణ 
సాహిత్యానికే ప్రత్యేకమైన పేజీలను 
కేటాయించి వికాసానికి 
తోడ్పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర 
ప్రభుత్వ పత్రిక 'తెలంగాణ” సాహిత్యానికి 
ఎంతగానో ప్రోత్సహిస్తుంది. 
“జాతిరత్నాలు” “అముద్రిత గ్రంథాలు” 
వంటి శీర్షికలతో ఎందరో సాహితీ 
మూర్తులను, వెలుగుచూడని విలువైన 
కావ్యాలను వెలుగులోకి తీసుకువచ్చింది. 

తెలంగాణలో ప్రత్యేకంగా 
సృష్టించుకున్న కొన్ని ప్రక్రియలు కూడా 
దేశస్థాయికి వ్యాప్తి చెందినాయి. దానికి ఉదాహరణ 
నానీలు”. ఈ ప్రక్రియపై వందలాది గ్రంథాలు వచ్చాయి. 
కవిత్వంలో తీసుకువచ్చిన నూతన ప్రక్రియలలో 
'మణిపూసలు), మొగ్గలు” వంటి మినీకవిత్వ రూపాలు 
చాలా మందితో ఆదరణ పొందినవి. కథా ప్రక్రియలో 
వచ్చిన మార్పులలో 'స్వగతాలు), 'కశపి (కథా శతక 
పద్యం) వంటివి విసృతంగా ముందుకు సాగుతున్నాయి. 
ఇలా అన్ని రకాల సాహిత్యాన్ని తెలంగాణ నుండి విరివిగ 
వెలువడడం అభినందనీయం. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు 
అవుతున్న సందర్భంలో మన అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే 
ఇతర (ప్రాంతాల భాష, సంస్కృతులను అవగాహన 
చేసుకుంటూ ఆయా రాష్ట్రాల కళలు, సాహిత్యం, 
సంస్కృతులను ఆదరిస్తూ మన తెలంగాణ సంస్కృతిని 
అన్ని భాషలు, రాష్ట్రాల వారికి పరిచయం చేస్తున్న అన్ని 
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, ముఖ్యంగా అందరికీ 
తోడ్చాటునందిస్తూ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి 
ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు. 


5 ఆగస్టు 2023 


SYA * ఆగస్టు 2023 


రా 


భా తెలంగాణ 


-తోకల రాజేశం 


జనములు మెచ్చంగ జనపథమ్ములు కొన్ని తే.గీ. పక్క రాష్ట్రాల వారితో బాధలొంది 


తే. 


hig 


దేదీప్యముగను వర్ధిల్లై నిచట 
దేశ విదేశ యాత్రికులతో రాజ్య వై 
భోగమ్ములే మారిపోయె నిచట 
భారతీయ కథా ప్రభల్‌ మీరహాలుండు 


తెలుగు తమ్ములతో కొంత దిగులు జెంది 
నాటి గడ్డకై తెగని పోరాట మంది 
గాంచె రాష్టమ్ము నా తెలంగాణ తల్లి 


మంచి కథల్‌ సంకలించె నిచట క; తెలుగుం భాషకు నెలవై 
పురుషులెల్లరు చిన్నవోవంగ రుద్రమ్మ తెలగాణమ్మన్నపేరు దేదీప్యమ్మె 
అధికార పగ్గాలనందె నిచట వెలిగిన ఒకనాటి చరిత 
కలుగుల్లో నుండి నేడు కన్నులు దెరిచెన్‌ 
గీ: మనుమసిద్ధి మహారాజు మాట మీద 
'సైన్యమంపించి గెలిపించ జాలి రిచట సీ: పాల్కుర్కి మొదటి విప్లవ కాంతి రేఖలో 
వేయి మాటలాడగనేల విశ్వమెల్ల కొత్త వెలుంగులు కుమ్మరించి 
వజ వైడూర్యముల పాలు పంచె నిచట మొదటి రామాయణమ్మున కూపిరూదగా 
గోన బుద్దారెడ్డి కానతిచ్చి 
పలుకులలోన తేనెలు ప్రవాహములై పరుగెత్తుచుండ ప పోతన్న కైతలో పొంగులెత్తిన సుధా 
ల్లైలు తెలుగమ్మలై పులకరించిన కమ్మని జ్ఞాపకాలు విం మధురాక్షరములకు మాట నేర్పి 
దులు గయి సేయునిప్పటికి-దున్నిన చాలును చాలు చాలులో చిత్ర భారత కృతి స్వీకరింపగనెంచి 
తెలుగు మహా చరిత్ర నినదించదె! ఇచ్చటి నేల లోపలన్‌ చరిగొండ ధర్మన్నకెరుక జెసి 
ఘనమైన శాతవాహన రాజ్య భూభాగ తే.గీ. పాన్నిగంటి కవిత్వానపొంగి పొరలి 


మున చిన్నపాయగా మొగ్గదొడిగి 
ఓర్గల్లు కాకతీయుల యేలుబడి లోన 
చిన్ని పాదాలతో చిందులేసి 


రామదాసు శ్రీరామ కీర్తనల దేలి 
ఆ మరింగంటి యింటిలో నాట లాడె 
ఈ తెలంగాణ తల్లి సాహిత్య వల్లి 


కుతుబు షాహీల పద్ధతులతోచెయి గల్పి 
నాల్గు మినార్లపై నాట్యమాడి మః 
శాంతి తోడుత నసఫ్‌ జాహి కాలమ్మున 
మంచి చెడులలోని మర్మ మెరిగి 


కలరీ నేల ప్రసిద్ధులెందరొ!జగత్మల్యాణమా శించి గుం 
డెలలో నెత్తురు ధారవోసి ప్రమిదల్‌ నిండార వెల్లించి పే 
దల చీకట్లను పారదోలిన చరిత్రల్‌ నేటి కాదర్శమై 
తెలగాణమ్మును కొత్త తీరముల నుద్దీపింపగా జేయుతన్‌ 


Printed and Published by K.Ashok Reddy IAS, at Ground Floor, Samachar Bhawan, A.C. Guards, Hyderabad-28, 


on behalf of Commissioner, | & PR, Telangana State. Printed at M/s. Karshak Art Printers, APHB - 40, Vidyangar, 
O.U. Road, Hyderabad - 44. Chief Editor: Astakala Ram Mohan, Ph: 040-23326064. 


58 


అ ఆగస్టు 2023 


RNI No. TelTel/2015/61759 
PostaLRegd. No.HD/1217/2021-23 


దివ్యాంగుల కృతజ్ఞతలు 


From: 

The Commissioner, 

Information & Public Relations Department, 
10-2-1, Samachar Bhavan, A.C. Guards, 
Masabtank, Hyderabad - 500 028. 


are ము 


PRINTED MATTER 


